


ఆశిష్‌ రాయచూర్‌ 


ఉచిత పంపిణీ కోసం మా।తమే 


ఆల్‌ పీపుల్‌ HH) & వరల్డ్‌ & (3:5, బెంగళూరు, ఇండియా ముదించి పంపిణీ సింది. 
మొదటి ఎడిషన్‌ ముదించబడింది: ఫిబవరి 2008 
తెలుగు అనువాదం - డిజిటల్‌ విడుదల డిసెంబర్‌ 2020 


Contact Information: 

All Peoples Church & World Outreach, 

# 319, 2nd Floor, 7th Main, HRBR Layout, 2nd 
Block, Kalyan Nagar, Bangalore 560043 Karnataka, 
INDIA 


Phone: +91-80-25452617 
Email: bookrequest@apcwo.org 
Website: apcwo.org 


Unless otherwise indicated, all Scripture quotations are taken from the Holy Bible, New King 
James Version. Copyright © 1982 by Thomas Nelson, Inc., Used by permission. All rights 
reserved. 


Biblical definitions, Hebrew and Greek words and their meanings are drawn from the 
following resources: 


Thayer's Greek Definitions. Published in 1886, 1889; public domain. 

Strong's Hebrew and Greek Dictionaries, Strong's Exhaustive Concordance by James 
Strong, S.T.D., LL.D. Published in 1890; public domain. 

Vine's Complete Expository Dictionary of Old and New Testament Words, © 1984, 
1996, Thomas Nelson, Inc., Nashville, TN. 


ఆర్థిక భాగసామ్య$ం 


మా ఈ ప్రచురణలను ఆల్‌ పీపుల్‌ చర్‌ సభ్యుల, భాగస్వాముల, స్నేహితుల eS 
సహకారంతో ముదించి ఉచితంగా పంపిణీ చేయడం సాధ్యపడుతున్నది. ఈ ప్రచురణ 
ద్వారా మీరు మేలు పొందినట్లయితే ఆల్‌ పీపుల్స్‌ చర్‌ ద్యారా ప్రచురితమౌతున్న ఈ 
పుస్తకాల ముదణ, పంపిణీ కోసం ఆర్థికంగా సహకరించి తోడడవలసిందిగా మిమ్మల్ని 
ఆహ్వానిస్తున్నాము. మీ విరాళాలు ఏ విధంగా ఇవ్వాలి అని తెలుసుకోడానికి apcwo.org/give 
వెబ్‌సైట్‌ చూడండి. లేక, ఈ పుస్తకం చివరిలో “ఆల్‌ పీపుల్స్‌ చర్చ్‌తో భాగస్వామ్యం" అనే 


సేజీ చూడండి. కృతజ్ఞతలు | 


మెయిలింగ్‌ జాబితా 
ఆల్‌ పీపుల్స్‌ చరి నుండి ఉచిత పుస్తకాలు విడుదలైనప్పుడు తెలియజేయడానికి, మీరు 
apcwo.org వద మౌ మెయిలింగ్‌ జాబితాకు చందా పొందవచ్చు 


పురాతన 
గురుతులు 


"యుహూవా ఈలాగు సెలవిచు చున్నాడు- మాగములలో నిలిచి చూడుడి, పురాతన 
మాగ్గములను APS) విచారించుడి, మేలు కలుగు మాగమేది అని యడిగి అందులో 
నడుచుకొనుడి; అప్పుడు మీకు నెమ్మది కలుగును." 

యిర్మీయా 6:16 


ao wn 


విషయ సూచిక 


SiS SS By SSG SERED 1 
[Badd లోకం మీద Hy JO గాలులు DYATPEYOOD savssssesssesssseesssssssseeessessssseesssesssveteessessseeeesssesssess 5 
పురాతన గురుతులు COC LIC? opacebacssaaadanen snebsdeagdadsssunbdvassousaascausbavdasealaas easdbdvnssoaboascaeasdeases 7 
BN గురుతులు అ asso mana ప మ be త 12 


“ 


సమర Bie ICI ON sect aeons erator EDEN 27 


పురాతన గురుతులు 


1. మన చుట్టూ వున్న ప్రపంచం మారుతూ ఉంది 


నా హృదయంలో “పురాతన గురుతులు" అనే ఈ సందేశం గత కొంతకాలంగా 
మెదులుతూ వుంది. దానినే ఇప్పుడు ఈ పుస్తక రూపంలో మీతో పంచుకుంటున్నాను. 
నేను నా జీవిత పరుగును ఆపేసి ఆ బాధ్యతలను ముందుకు కొనసాగించే రేపటి 
తరానికి అందించిపుడు నేను బహుశా ఇదే రకమైన సందేశాన్ని నా చివరి 
ప్రసంగాల్లో ఒకదానిగా చెప్తాను. ఈ సందేశం వాస్తవానికి బెంగుళూరు లాంటి నగరంలో 
ఉన్న సంఘాల కోసం ఉద్దేశించింది. ఇండియాలోని చిన్న పట్టణాలు, (గ్రామాల్లో 
వున్న చదువరులకు వెంటనే అర్ధం కాకపోవచుు. 


మన జీవన విధానంలో మార్పులు 


మనం ఒకవేళ మనలాటి పెదవాళ్ళని (25+) ఈ శతాబ్దపు తరాన్నీ(1984 నుండి 2001 
మధ్యలో పుట్టినవాళ్లు) SO) చూస్తే, మనం పెరిగిన (ప్రపంచాలకి మధ్య చాలా 
విషయాల్లో వ్యత్యాసాలు కనిపిస్తాయి. 


© మనకి ఒక తెలుపు నలుపు టీవి, దూరదర్శన్‌ చానల్‌ ఒక్కకే ఉండేది. ఈ 
శతాబ్దంలో ఉన్నవాళ్ళు పాగో, DOI, ఎంటివి, స్టార్‌ వరల్డ్‌ ఇలా చాలా వాటితో 
DOM. ప్రసార (ప్రపంచం మారుతోంది. ఈ శతాబ్దంలో ఉన్నవాళ్ళు ప్రచార 
మాధ్యమాల ద్యారా అభివృధి చెందుతున్నారు. 

© మనం 68, గామోోన్‌ రికారులతో పెరిగాం. వాళ్ళు డీవీడీలు, యంపి4 
Dad, ఐపాడ్‌ లతో పెరిగారు. వాళ్ళల్లో చాలామంది రికార్లులు అసలు చూసి 
వుండకపోవచుు. మనం అంబాసిడర్‌, పీమియర్‌ పద్మిని, టాటా, బిర్లా లాటి 
వాటిలో పెరిగాం. వాళ్ళు హోండాలు, టోయోటాలు, బియండబ్లులు, 
మైక్రోసాఫ్ట్‌, ఐబిఎమ్‌, గూగుల్‌ లాటి వాటితో పెరిగారు. 


© మనం ధథమ్సస్‌, DS, ఫాంటాలతో పెరిగాం. వాళ్ళు కోక్‌, డైట్‌ కోక్‌, పెపీలతో 
పెరిగారు. 

* మనమేమో స్థానిక “భోజనం తయారు” కామత్‌ రెస్టారెంట్‌ లో కాఫి తాగాం. 
PAY FD, SH డే లో కాఫీ తాగుతారు. 


© మనకి డయల్‌ చేసే ఫోన్‌ GOW అది చాలా గొప్ప సంగతి. పొరుగువారు ఫోన్లు 
చేయడానికి మనిళ్ళకి వచేేవాళు. మరి ఈ తరం వారేమో పియేడిలు, 


పురాతన గురుతులు 


ఎసెమ్మెస్‌ లాటి వాటిల్లో పెరుగుతున్నారు. వాళ్ళావరూ ఎప్పుడూ ఫోన్‌ డయల్‌ 
చెసివుండరు, ఇక చెయ్యకపోవచు! 


© నేను కాలేజీకి వెళ్ళేవరకు కంప్యూటర్‌ మీద పనిచేయలేదు. మొదటి పవర్‌ 
పాయింట్‌ |ప్రజెంకేషన్‌ అతి కష్టం మీద నేను 20ల్లో వున్నప్పుడు చేశాను. నా 
కుమారుడు జాషువా పవర్‌ పాయింట్లో బొమ్మలతో ప్రజెంకేషన్‌, యంపి4 
స్లేయర్లోకి సంగీతాన్ని డౌన్లోడ్‌ చేసుకోవడం, గూగుల్‌ లో వెతకటం, 
వికీపీడియాలో పరిశోధనలు చేయటం లాటివి 10 సంవత)రాల వయస్సులో 
చేశాడు. నా కూతురు రూతు అప్పుడు ఏడు సంవత్సరాల వయస్సులో వుండి 
నేర్చుకోవడంలో తన అన్న కన్నా ఏమీ వెనకబడిలేదు! 


© మనం BMS DICH మన వీధుల్లో ఉన్నవాళో మన స్నేహితులు. ఈ 
రోజుల్లో యువత అంతర్జాతీయ సమాజంలో బతుకుతూ క్షణాల్లో మెసేజ్‌ లు 
పంపడం, బ్లాగ్స్‌, ఫేస్‌ బుక్‌, ఇంస్టాగామ్‌, ట్విటర్‌ లాటి ఇతర సాంఘిక నెట్‌ 
వర్క్‌ సైట్ల ద్వారా ఆన్‌ లైన్లో ఉండేవారితో సంబంధాలు పెట్టుకుంటున్నారు. 
వాళ్ళు (ప్రపంచంలో సగం దూరం అవతల వున్న వాళ్ళతో ఆటలు ero), 
చాటింగులు చెయు$చుు. 


మన యువత, చిన్నపిలలు పెరుగుతున్న ఈ (ప్రపంచానికి, ఇప్పుడు మనం 
బతుకుతున్న ఈ [ప్రపంచానికి మనం పెరిగిన ప్రపంచానికి చాలా తేడా ఉంది. 
యువత, చిన్నపిల్లలు పెరిగిన, పెరుగుతున్న ఈ కొత్త (ప్రపంచంలో వాళ్ళు 
స్థానికులు! మనమేమో ఈ కొత్త ప్రపంచంలో వలస వచినవాళం. 

మన పట్టణాల్లో మార్పులు 

బీతాలు 

ఒకప్పుడు ఐదున్నర సంవత్సరాలు కష్టపడి చదివి, బహుశా మరికొన్ని సంవత్సరాల 
స్పెషలైజేషన్‌ తరవాత ఒక డాక్టర్‌ మొదట్లో సుమారు 3000 రూపాయలు జీతం 
సంపాదించేవాడు. తరవాతి రోజుల్లో కాలేజీ చదువు మధ్యలో ఆపేసినవాడు కాల్‌ 
సెంటర్లో పనిచేస్తు దరిదాపుగా రూ. 15000 సంపాదిస్తున్నాడు! 


సూపర్‌ మార్కెట్లు నుండి షాపింగ్‌ మాల్‌ 


మనం పెరిగేటప్పుడు సూపర్‌ మార్కెట్లలోనో, దుకాణాల సముదాయం వద్దనో మనం 


పురాతన గురుతులు 


కొనుక్కునే వాళ్ళం, వాటి గురించి పెద్దగా మాట్లాడుకోవలసింది ఏమీ లేదు. ఎయిర్‌ 
కండిషనింగ్‌, ఎలివేటర్లు ఎస్కలేటర్లు లేవు. ఈ రోజున మన నగరాల్లో ఎయిర్‌ 
కండిషన్‌ ఉండి, చాలా అంతస్తుల షాపింగ్‌ మాల్స్‌ అంతర్జాతీయ [బాండ్లతో సిద్దంగా 
అందుబాటులో ఉన్నాయి. 


వీటికి అదనంగా మనం జీవనకశెలిలో, జీవితాన్ని GO చేసుకొనే విధానం మొదలైన 
వాటిల్లో పలు మార్పులు చూస్తున్నాం. 


లోకాన్ని చూసే విధానంలో మార్పులు: ఆధునికవాదం, ఆధునికవాదం 
తరవాతి కాలం 


సామాజిక శా(స్తవేతలు గత 40 సంవత్సరాలలో, మరి ముఖ్యంగా గత 10 
సంవత్సరాలలో, సంస్కృతి లేక లోకం తీరు “ఆధునికత” నుండి “అత్యాధునికత" 
ఆలోచనకు క్రమంగా మారుతుంది లేక మారిందని చెపున్నారు. మన యువత, చిన్న 
పిల్లలు “అత్యాధునిక” ప్రపంచ ఆలోచనావిధానంలో పెరుగుతున్నారు. 


ఆధునికవాదం 


ఆధునికవాదం జ్ఞానోదయంతో మొదలైయింది. శాస్త్రీయత కొలబద్ద అయ్యింది. 
శాస్త్రీయత మేధసుల మేళవింపుతో ప్రపంచ సమస్యలు పరిష్కురించవచుని 
అనుకున్నారు. సత్యం దానంతటికి అదే కనపడుతుంది. చేయదగినవి 
చేయకూడనివి ఉన్నాయి. ఆధునికవాదం వలన వచిన దుప్పరిణామాలే 
వ్యక్తిగతవాదం, స్వార్గపరత్వం. 


ఆధునికవాదం తరవాతి కాలం 


హేతుబద్దంగా ఆలోచించకుండా పరిస్థితిని బటి నిర్ణయాలు చేయడం కట్టుబాటు 
అయ్యింది. “నిజాలనేవి లేవు, అర్దాలు చెప్పడమే వుంది" (ఫెడిక్‌ AD). నైతికత 
సందర్భానుసారం. నువ్వు [బతకడానికి నీకు ఇష్టమైన DSBS విలువలు నువ్వు 
ఎర్పాటు చేసుకుంటావు. నువ్వు సేచ్చగా వ్యక్రపరచవచు, ఎవ్వరూ నువ్వు తప్పు 
అని చెప్పడానికి వీల్లేదు. వ్యక్తిగత అనుభవం అశాస్త్రీయమైన అనుభవాలు, నిష్పాక్షిక 
నిజాల స్థానాన్ని ఆక్రమించింది. సత్యం విషయంలో రాజీ పడవలసి వచ్చినా 
సహనమే మాగ్గం. నువ్వు ఎవరినైతే ఇష్టపడతాదో అతడే నీకు దేవుడు. 


పురాతన గురుతులు 


మన యువత, పిల్లలు సవాలు చేసే లోకంలో పెరుగుతున్నారు., ఆఖరికి జీవితానికి 
అత్యంత (ప్రాముఖ్యమైన విషయాల్లో కూడా (నమ్మకాలు, విలువలు, జీవనశైలి) వాళ్ళు 
ఎంచుకోడానికి ఎ ఆప్రన్లు అందుబాటులో వున్నాయి. 


పురాతన గురుతులు 


2. [805 లోకం మీద మార్పుల గాలులు వీస్తున్నాయి 


సంఘాన్ని నడిపే విధానంలో మార్పులు 


శైస్తవలోకంలో చాలా మార్పుల్ని చూశాం. ఉదాహరణకు, సంఘాలు కూడుకోవడం 
అద్దాలబోొమ్మలు ఉన్న ISS కట్టడాల్లో నుండి ఎయిర్‌ కండిషండ్‌ సభా భవనాలకు, 
కన్వానన్‌ సెంటర్లు మొదలైన వాటికి మారింది. అలాగే మనం పాడే పాటల్లో పెద్ద 
కీర్తనల నుండి చిన్న పాటలు, సమకాలీన స్తుతి ఆరాధన పాటలకు మారాము. అలాగే 
పాటల పుస్తకాలు వాడడం నుండి కోరస్‌ DLS, వాటినుండి ఓవర్‌ హెడ్‌ ప్రాజెక్టర్లకు, 
వాటినుండి ఎలిడి |ప్రొజెక్టర్లకు వాడే పెద తెరలు, ఎలిడి గోడలకు వచ్చాము. 
కార్యక్రమాల్లో ఇప్పుడు డ్రామాలు, స్కిట్టులు, సంగీత రూపకాలు చూపించడం నుండి 
వీడియోలు చిన్న చలన DHSS వెళాము. 


పసంగించే సందేశంలో మార్పులు 


సానుకూలమైన మార్పులు చూస్తే, దేవుని వాక్యాన్ని Go చేసుకోవడంలో ఎదగడం 
చూశాం. 1400 ల్లో మార్జిన్‌ లూధర్‌ తో వచిన మత సంస్కరణొధ్యమం మొదలు, 
మరి ముఖ్యంగా గత 50 సంవత్సరాల్లో, చాలా దూరం వచాాం. దేవుని వాక్యం అన్ని 
రకాల జీవనశైలులకు సంబంధించిందిగా చేయబడింది. కానీ ప్రపంచమంతటా 
పసంగ వేదికల మీద (ప్రమాదకరమైన సంగతులు జరుగు తున్నాయి. కాపరులు, 
పసంగీకులు రాజీ పడని BHA వాక్యం భోదించడం నుండి పెద్ద గుంపులను 
ఆకర్షించడానికి, వారిని కాపాడుకోవడానికి ఆధునికవాదం తరవాత వచిన 
తత్వశా(స్తాన్ని, అంతా బాగానే వుందనిపించే సందేశాలు, మానసికశా[స్తంలోని 
మాటలతో కేవలం వుబ్బజేసి ఉదేకపరచే ఆదివారపు ఉదయకాల ఉపన్యాసాలు 
మొదలైన వాటికి వచారు. అలాటి (ప్రసంగ వేదికల్లోని వాక్యం రెండంచులు గల 
కత్తిగానో, సుత్తెగానో, అగ్నిగానో కాక మనసును LS) సందేశంగా, సుఖంగా 
DOSS మంచం లాగా వుంటుంది! వాళ్ళు పాపాన్ని ఎదిరించడాన్ని, జనులను 
పాపపు ఒప్పుకోలులోకి నడిపించడాన్ని తిరస్కరిస్తారు. వాళ్ళు పరలోకం, నరకం 
వాస్తవమని మాట్లాడడానికి ఇష్టపడరు. సంఖ్య తగ్గిపోతుందని ఇలాంటి ఉపదేశాలు 
చెప్పరు. 


పురాతన గురుతులు 


సందేశాన్ని అందించడంలో మార్పులు 


మనం ఉన్న ఈ సమాచార యుగంలో ఈ శతాబ్దపు తరం, సామాన్య (ప్రజానీకం రెండు 
రకాల లక్షణాలు కలిగి వుంటారు: 


* వాళ్ళు కేవలం వినడం వరకే అయితే ఇష్టపడరు; వాళ్ళు తమ 
ఇం[దియాలన్నీ పాల్గొనేలా చేయడానికి ఇష్టపడతారు. వాళ్ళకి కావలసింది 
వాక్య బోధన కాదు, SPO తెచ్చే ఒక అనుభవం! 

© హాస్యాస్పుదమైన సంగతి ఎంటంకే, పెరుగుతున్న సమాచారంతో వినే 
సమయం తగ్గిపోతుంది! 


సానుకూలమైన సంగతి DOHOD, భాదోగధేకాలనన్నిటిని పనిచేయించేట్టు చేసి 
మార్చుని తెచ్చే అనుభవాన్ని కలిగించే కాలాతీతమైన సత్యాలను అందించే 
సంఘాలు, ప్రసంగీకుల సంఖ్య పెరుగుతోంది. ఇందులో సాంకేతికత, సృజనాత్మకత 
DO పాతను పోషిస్తుంది. ఇదంతా బాగానే ఉంది. కాని మరో పక్క, దృష్టి ఎక్కువగా 
సృజనాత్మకతతో చెయ్యడం, చూపించడం మీదకు మళ, కొన్ని పురాతన గురుతులైన 
"పరిశుద్దాత్మ $8" దైవాభిషేకంతో జరిగే మహత్యార్యాలు, సూచక క్రియలు, 
అద్బుతాలు వంటి సహజాతీతమైన వాటిని కనుపరే) విధానం కోల్పోయాం. మనం 
ఆత్మను ఉల్లాసపరచే సేవలు చేయడంతో ఆగిపోయాం. అక్కడికి వేలాదిమంది వచి) 
ఆనందిస్తున్నారు SA పరిశుద్దాత్ముని యొక్క మారుునిచ్చే, స్వస్థపరిదే, 
విడుదలనిచ్చే శక్తిని పొందకుండా చెస్తున్నాము. మన ప్రసంగ వేదికలు అభిషికులైన 
అపొస్తలులు, (ప్రవక్తలు, కాపరులు, బోధకులు, సువార్తికులతో కాక కార్యక్రమ 
నిర్వాహకులు, వినోదం పంచేవాళు, ఉపన్యాసకులు, కవులు, నటులతో నిండిపోయే 
పమాదం ఉంది. 


పురాతన గురుతులు 


3. పురాతన గురుతులు e908 ఎమిటి? 


సామెతలు 22:28 
నీ పితరులు వేసిన పురాతనమైన POSS రాతిని నీవు తీసివేయకూడదు. 


సామెతలు 23:10 
పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయకుము. తల్లిదండ్రులు లేనివారి పొాలములోనికి నీవు చొరబడ 
కూడదు. 


జాన్‌ AO) రాసిన “DS IBAA ఆఫ్‌ ద VOWS బైబిల్‌” ప్రకారం పురాతన గురుతు 
అంకే “పురాతన హద్దు", “సరిహద్దు”; వీటితో భూములు, ఎస్టేటులు, ఆస్తులకు 
గుర్తులు పెట్టి, హద్దులు ఏర్పరచి, వాటిని వేరు Dard. పూర్వీకులు వీటిని 
పారుగువారి అంగీకారంతో ఏర్పాటు చేసేవాళ్ళు; వాటిని తీసివేయడం చట్టవిరుద్దం; 
అలా చేసేవాళ్లు శాపగస్తులు. పూర్వం దీనిని చాలా హీనమైన నేరంగా చూసేవాళ్ళు. 
ఇది రోమియులకు ఎంత పవితమైంది అంకే, వాళ్ళకి ఒక దేవత వుండి ఆ 
సరిహద్దులను కాపాడుతుండేది. దాని పేరు కూడా ఆ సరిహద్దుల నుండి వస్తుంది. 


ద్వితీ 19:14 
నీవు స్వాధీనము చేసికొనునట్లు నీ BHBS యెహోవా నీకిచుంచున్న దేశములో నీకు కలుగు నీ 
స్వాస్త్వములో పూర్వికులు నియమించిన నీ పొరుగువాని సరిహద్దు రాతిని నీవు తీసివేయకూడదు. 


ద్వితీ 27:17 
తన పారుగువాని సరిహద్దు రాతిని తీసివేయువాడు శాపగస్తుదని చెప్పగా ప్రజలందరూ - ఆమెన్‌ 
అనవలెను. 


Sw a 5:10 
యూదావారి అధీపతులు సరిహద్దు రాళ్ళను తీసివేయువారి వలే నున్నారు. నీళ్ళు ప్రవహించునట్లు 
నేను వారి మీద నా ఉగతను కుమ్మరింతును. 


నాయకులు కూడా ఆ పురాతన గుర్తులను కదిపి దోషులుగా పరిగణించబడి, దేవుని 
తీర్పుకు లోనయ్యారు. మనకి తెలిసినట్లు “పురాతన గుర్తులు” అనే ఈ పదం, దానికి 
వాడిన లేఖన భాగాలు అక్షరార్థంగా ఆస్తుల సరిహద్దులకు సంబంధించింది. కాని 
దానిని నేను ఆధ్యాత్మిక విషయాలకు అన్వయించి ఈ పుస్తకానికి ఒక నెపథ్యంగా 


పురాతన గురుతులు 


వాడుకోవాలనుకుంటున్నాను. 


పురాతన గుర్తులు గతించిన తరాలవాళు ఈ కింది వాటిని చూపించడానికి పెట్టిన 
హద్దులు: 

* నడవడానికి క్షేమకరమైన స్థలాలు, నడవకూడని నిషిద్దమైన స్థలాలు 

© DMF Id) DIS Hers తీసుకెళ్లగల వంచన. 


మారుతున్న లోకంలో మనం తప్పక గుర్తుంచుకోవలసింది: కొన్ని పురాతన గుర్తులను 
మనం కదపనే కదపకూడదు. కొన్ని పవిత హద్దులు ఉన్నాయి, వాటిని Gon 
దాటకూడదు. BOS సాం[పదాయాలు ఉన్నాయి వాటిని DAO పోగొట్టుకోకూడదు. 


మనం అసలు వదులుకోకూడని దైవిక సాం[పదాయాలు 


మానవ కల్పిత సంపదాయాలు వున్నది నిజం. అవి పనికిరావు, వాటిని తెంచేయాలి. 
అలాగే దైవికమైన, బైబిలు సంబంధ సాంపదాయాలు ఉన్నాయి వాటిని 
ఉంచుకోవాలి. ఇవి కలకాలం ఉండేవి. 





మానవ కల్పిత సంప్రదాయాలు 


దేవునితో మనం నడవడానికి ఉపయోగపడని మానవ కల్పిత సాంప్రదాయాలను 
మనం నిరాకరించాలి. మానవ కలిత సంపదాయాలు మన జీవితంలో దేవుని 
వాక్యాన్ని చెల్లనిదిగా చేసి మోసం, బానిసత్వం వున్న సలంలోకి తీసుకెళ్తాయి. 


మార్కు 7:13 
మీరు నియమించిన మీ పారంపర్యాచారము వలన దేవుని వాక్యమును నిరర్ధకము చేయుదురు. 
ఇటువంటి అనేకములు మీరు చేయుదురు. 


SOO) 2:8 

ఆయనను అనునరింపక మనుష్యుల పారంపర్యాచారమును, అనగా ఈ SS సంబంధమైన 
మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని 
పోవు వాడెవడైన ఉండునేమో అని జా(గత్తగా ఉండుడి. 


పురాతన గురుతులు 


దివికమైన సం[ఏదాయాలు 


అయితే, కొన్ని దైవికమైన సంపదాయాలు కూడా ఉన్నాయని మనం గ్రహించి 
వాటిని అనుసరించాలి. 


1 S808 11:2 
మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకము చేసికొనుచు, నేను మీకు అప్పగించిన కట్టడలను 
గకొనుచున్నారని మిమ్మును మెచ్చుకొను చున్నాను. 


2 థెస్స 2:15 
కాబట్టి సహోదరులారా, నిలుకడగా ఉండి, మా నోటిమాట వలననైనను మా పత్రిక వలననైనను మీకు 
బోధింపబడిన విధులను చేపట్టుడి. 


2 BA, 3:6 

సహోదరులారా, మా SOS POOS బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకొను ప్రతి 
సహూదరుని యొద్దనుండి తొలగిపోవలెనని మన ప్రభువైన యేనుశ్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించు 
చున్నాము. 


(Odes కాలానుగుణంగా ఉండటం 


మనం ఉంచుకోవలసిన పురాతన గుర్తులు, మనం ఎమాతం దాటకూడని 
పవితమైన హద్దులు, మనం కోల్పోకూడని దైవిక సాంప్రదాయాలు ఉన్నాయని ego 
చేసుకున్న తరవాత, మరో ఆసక్తికర అంశం DOO, (Os కాలానుగుణంగా 
మసలుకోవడం. 


ఈ నవీన యుగంలో మారుతున్న సంస్కృతికి అనుగుణంగా ఉంటూనే పురాతన 
గుర్తులను ఎలా నిర్వహించాలి? 


ఎదిగిన [కైస్తవులుగా మనం ఉన్న ఈ నవీన ప్రపంచ సంస్కృతితో 
సెనుగులాడుతున్నాం. మనం పూర్తిగా భిన్నమైన లోకదృక్పదం, సంస్కృతి ఉన్న 
పపంచంలో పెరిగామన్న వాస్తవంతో పాటు, లోకంలో ఉంటూనే “లోక సంబంధులు 
కారు” (యోహాను 17:14-18) లాటి లేఖనాలని ఎలా అన్వయించుకోవాలో మనకు 
ఇప్పుడు తెలియడం లేదు. 


పురాతన గురుతులు 


లోకానికి అనుగుణంగా ఉంటూనే “లోక మర్యాదను అనుసరింపక" (రోమా 12:1.2) ఎలా 
ఉండాలి? లోకంతో సంబంధం కలిగి ఉంటూనే లోకంతో స్నేహం చేయకుండా 
(యాకోబు 4:4) ఎలా ఉండాలి? లోకమును గపేమించకుండా (ISB. 2:15-17) 
అనుదిన జీవితాన్ని సంతోషంగా గడుపుతూ, మనల్ని మనం కాపాడుకోవడం ఎలా? 
ఇలాంటి విషయాలతోనే మనం పెనుగులాడుతున్నాం. 


మనం లోకం బయట ఉండలేమని మనకి తెలుసు. ఎందుకంకే మనం లోకంలోకి 
పంపబడ్డాం. మనం ఉన్న ఈ కొత్త లోక సంస్కృతిని ఏం చేద్దాం? ఈ లోకానికి ఎలా 
స్పందించాలి? మన యువత, చిన్న పిల్లలు ఈ కొత్త లోకంలో పెరుగుతూ ఉండగా 
వారి సంస్కృతి మారిపోతూ ఉంది; ఆ సంస్కృతి గురించేమో మనకు పెద్దగా 
తెలియదు. మరి వాళ్ళకి ఎం నేర్పించాలి? 


* మనం ఈ కొత్త పపంచం సంస్కృతి నుంచి వేరుపడితే, దాన్ని ప్రభావితం 
చేయలేం, మెరుగు పరచలేం, మార్పలేం. 


© మనం ఈ కొత్త ప్రపంచ సంస్కృతికి అనుగుణంగా పూర్తిగా మారిపోతే, దానిలో 
ఏమైతే దోషాలు ఉన్నాయో వాటిని మార్చలేం. 


© మనంకాలానికి అతీతమైన సత్యాలను, నియమాలను వివరించి స్టిరపరచడం 
కోసం, తప్పక ఈ కొత్త (పపంచం సంస్కృతిని అనేషించి, e9Go చేసుకొని, 
ఉపయోగించుకోవాలి. 


ఎ సంస్కృతి కూడా దానంతట అదే మంచిదీ కాదు, DEE కాదు. అందుకు 
భిన్నంగా ప్రతి సంస్కృతిలో మంచి, చెడు అంశాలు ఉంటాయి. వాటిని తప్పక GO 
చేసుకొని తెలివిగా మసులుకోవాలి. పౌలు దేవుని హృదయాన్ని ఇలా తెలియజేశాడు: 


1 కొరింథీ 9:19-23 

19 నేను అందరి విషయము స్వతంతుడనై యున్నను ఎక్కువమందిని సంపాదించుకొనుటకై 
అందరికిని నన్ను నేనే దాసునిగా చేసికొంటిని. 

20 యూదులను నంపాదించుకొనుటకు యూదులకు యూదునివలె ఉంటిని. ధర్మశాస్త్రమునకు 
లోబడినవారిని సంపాదించుకొనుటకు నేను ధర్శశా(స్తమునకు లోబడినవానివలె ఉంటిని. 

21 దేవుని విషయమై ధర్మశాస్త్రము లేనివాడను కాని శ్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు 
లోబడినవాడను. అయినను ధర్శశా|స్తము లేనివారిని సంపాదించుకొనుటకు ధర్శ్మశా[స్తము లేనివారికి 
ధర్మశాస్త్రము లేనివానివలె ఉంటిని. 

22 బలహీనులను నంపాదించుకొనుటకు బలహీనులకు బలహీనుడనైతిని. ఏ విధము చేతనైనను 
కొందరిని రక్షింపవలెనని అందరికి అన్నివిధముల వాడనై యున్నాను. 


10 


పురాతన గురుతులు 


23 మరియు నేను నువార్తలో వారితో పాలి వాడనగుటకై దానికొరకే సమస్తమును చేయుచున్నాను. 


బహుశా 1కొరింథీ IS’ ఉన్న వాక్యాలు మనల్ని చూసేవాళ్ళతో ఎలా మసులుకోవాలో 
బోధించే అత్యంత |ప్రాముఖ్యమైనవి- అందరి మనుషులకు అన్ని విధాలుగా 
ఉండడం. ఎవరికైతే సేవ చేస్తున్నామో వారిలాగా మారడం. పౌలు తన కాలంలో అది 
అవసరమని భావిస్తే, మనం కూడా తప్పక ఆ విధంగా చెయ్యాలి! 


1 కొరింథీ 10:32-33 

32 యూదుల కైనను గీసుదేశస్తుల కైనను, దేవుని సంఘమున కైనను అభ్యంతరము కలుగ జేయకుడి. 
33 ఈలాగు నేను కూడ స్వ్నపయోజనమును కోరక, అనేకులు రక్షింప బడవలెనని వారి 
పయోజనమును కోరుచు, అన్ని విషయములలో అందరిని సంతోపహుట్టుచున్నాను. 





1 కొరింథీ 10:32-33 ని అపొస్తలుడైన పౌలు 1 S804 9:19-23లో ఏమైతే చర్చించాడో దాని 
వెలుగులో అర్దం చేసుకోవాలి. పౌలు అన్ని విషయాలలో అందరిని సంతోపట్టడానికి 
కారణం సొంత లాభం కోసం కాదు, తనవైపు ప్రజలను ఆకర్షించుకోడానికి కాదు కాని, 
క్రీస్తునందు విశ్వాసంలోకి నడిపించడానికే. 


"ఏదైనా ఒక దానికి అన్వయించుకోవడం అంకే అప్పటికి అమలులో ఉన్న 
సంస్కృతి సహాయంతో శాశ్వతమైన దానిని నిరారించడం” (ఫౌండర్‌ ఆఫ్‌ 
ఫ్యాామిలివైజ్‌ స్థాపకులు Be జోయినర్‌). 


లోకం మారిపోతున్నది. నిన్న పని చేసింది ఈ రోజు పనిచేయక పోవచు]! మనం కొత్త 
పపంచానికి సర్గుబాటు చేసుకోవలసిన అవసరత ఉంది. మనం నిత్యత్వపు 
సత్యాలను కొత్త ప్రపంచ సంస్కృతిలో భాగమైన గుర్తులు, భాషను ఉపయోగించి 
అందించాలి. అయితే అలా చేయడంలో [పమాదాలు తప్పక ఉన్నాయని మనం 
జాగ్రతగా ఉండాలి. మనం ఈ సంస్కృతిలో అక్కడక్కడా ఏదో కొన్ని అంశాలను 
అనాలోచితంగా SOLO కాలాతీతమైన సత్యాలను తెలియజేయడానికి వాడలేం. 
మనం ఈ కొత్త ప్రపంచ సంస్కృతిని తీసుకొని SP ప్రయత్నం చేసేటప్పుడు 
పురాతన గుర్తుల విషయంలో రాజీ పడకూడదు. 


11 


పురాతన గురుతులు 


4. మన పురాతన గురుతులు 


నేను జీవితంలోని అనేక ముఖ్యమైన విషయాలలో కొన్ని మారుతున్న గాలుల 
గురించి చర్చించి, ఈ విషయాలలో మన పురాతన గుర్తులను మీ గమనానికి తేవాలని 
పయత్నిస్తాను. 


వ్యక్తిగత జీవితము, పవర్తన, 
వివాహము, కుటుంబము, 
కార్యాలయం, 

సంఘ జీవితం, 

పరిచర్య. 


కొన్ని గాలులు వీస్తున్నాయి, వాటికి అనుగుణంగా మన ప్రయాణాన్ని Avr SI గాలి 
వీస్తున్న చోటికి వెళ్ళాలి. లేకపోతే మనం వెనకబడిపోయి, ప్రస్తుత కొత్త ప్రపంచం 
నుండి వేరైపోతాం. అప్పుడు, వేరే వైపు వీచే మారులనే గాలులు మనల్ని పవిత 
సరిహద్దులను దాశేలా చేసి దైవిక సాంపదాయాల్ని కోల్పోయేలా చేస్తాయి. మనం 
తుపానులలో లంగరు వేయడానికి పురాతన సరిహద్దులను వాడుకొంటూ, ఈ మార్పు 
గాలుల గుండా పయాణం చేయడం తప్పక నేర్చుకోవాలి. 


నాకు ఈ పుస్తకంలోనే అన్ని రకాల Arco ord, అన్ని జీవిత పరిస్థితులను గురించి 
మాట్లాడే ఉద్దేశం లేదు. నేను సాధ్యమైనంత జ్ఞానాన్ని, అవగాహనను అందించాలనే 
ఉద్దేశంతో ఉన్నాను. తద్వారా ఇప్పుడు వీస్తున్న మార్పుల గాలులకు లేక రాబోయే 
సంవత్సరాలలో మన మీదకు వీచే వాటికి ఎలా స్పందించాలో మనం 
తెలుసుకుంటాం. మనందరం పురాతన HOSS ఉండి, SIS సరిహద్దులను 
దాటకుండా, దైవికమైన సాంపదాయాలను పోగొట్టుకోకుండా ఉండాలని నేను 
కోరుకుంటున్నాను. 


మనందరి విషయంలో aw కోరిక DowHow మార్పులకు సరిగ్గా స్పందించే 
సామర్ధ్యాన్ని కలిగి ఉండడమే కాక, మన (ప్రపంచంలోకి ఈ పురాతన గుర్తులను 
తీసుకువెళాలని సవాలు చేయడానికి ఇష్టపడుతున్నాను. ఆ విధంగా మన 
పపంచంలోని మార్చులనే గాలుల కారణంగా శిధిలమైపోతున్న స్థలాలను 
మార్పవచుు. వ్యాపార Her, ప్రభుత్వం, విద్య, ఆటలు, (ప్రసార మాధ్యమాలు, 


12 


పురాతన గురుతులు 


వినోద కార్యక్రమాలు, ఫ్యాషన్లు, మిగిలిన అన్ని SY కొంతమంది (ప్రజలు పురాతన 
గుర్తులకు, పవిిత సరిహద్దులకు, దైవిక సంపదాయాలకు అనుగుణంగా జీవించడం 
ఊహించండి. మనం మన లోకానికి నిజంగా ఉప్పుగా, వెలుగుగా ఉంటాము! 


నా పిలుపు కేవలం ఇదే- పరిశుద్ధ గ్రంథంలో నిలిచి ఉండండి. బైబిలే మన పురాతన 
గురుతు! 


సత్యం కాలానుగుణంగా మారేది కాదు. సత్యం సంపూర్ణమైంది. GHA వాక్యమే 
సత్యము (యాహాను 17:17. దేవుని ఆదేశాలు పరిస్థితులను బట్టి మారవు. అవి 
ఎప్పుడూ ఒకేలా ఉంటాయి. దేవుడు ఏమి అన్నాడో నిర్ణయించడానికి ఓట్లు వెయ్యం. 
దేవుడు ఏది అనుకున్నాడో అదే చెప్పాడు, BIO చెప్పాడో OB చేస్తాడు. ఆయన 
DOSTANA మనం అనునరిస్తాం. 


వ్యక్తిగత జీవితానికి, ప్రవర్తనకు పురాతన గుర్తులు 


పరిశుద్దత 

1 పేతురు 1:14-16 

14 నేను పరిశుద్దుడనై యున్నాను గనుక మీరును పరిశుద్దులై యుండుడని వ్రాయబడి యున్నది. 

15 కాగా మీరు విదేయులగు HOS, మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశల ననుసరించి 
(పవర్తింపక 

16 మిమ్మును పిలిచినవాడు వరిశుద్దుడై యున్న ప్రకారము మీరును సమస్త (ప్రవర్తన యందు 
పరిశుద్దుతై యుండుడి. 





హెబ్రీ 12:14 
అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి యుండుటకు పయత్నించుడి. పరిశుదత లేకుండా 
ఎవడును పభువును చూడడు. 


పరిశుద్ధంగా ఉండడం అంకే "BHA కోసం |పతేకింపబడి ఉండటం”. దాని అర్థం 
DD BYRNE “చందిన, S80. was Bd చపెది చనాది-తసప్పక-దిపుసిడ 
ఉండాలి, BDEWDSS ఉండాలి, BS భక్తిని కనపరచాలి. 


ఈ | పమాతాను బహ HSO చవి, ఇ సేసి వెసుకుని మెవదలెన' sod 3 


తప్పక తీర్పు తీర్చుకోవాలి. అయితే మన పవితతా నియమాలు అదో రకమైన 
నియమాలు లేనివారి నుండి దూరం చేయడానికి ఉద్దెశించినవి కావు. మనం వారిచేత 


13 


పురాతన గురుతులు 


పభావితులం కాకుండా, వారితో సంబంధం కలిగి వుండవలసిన అవసరం ఉంది. 


యేసు “సుంకరులతోను పాపులతోను" (మత్తయి 9:11) చాలా చక్కగా కూరొంని 
భుజించాడని గుర్తుంచుకోవాలి. BD అరం నేను వాళ్ళు వేసుకొనేవి కొంతవరకు 
వేసుకోవచు, వాసన చూడొచుు, వాళ్ళలా కనబడొచుు, అయితే దేవుని ఎదుట నా 
వ్యక్తిగత పరిశుద్దతా నియమాలు కోల్పోకూడదు. 


పరిశుద్దత అనేది ప్రపంచంలో మనం వున్న ఎలాటి స్పలానికైనా, సంస్కృతికైనా 
సంబంధం లేని పురాతనమైన గురుతు! 


దేవుని పరిశుద్ద నియమాలు సంపూర్ణమైనవి. అవి ఆయన పిల్లలందరికి లోకంలోని ఏ 
ప్రాంతంలో వున్నా, ఏ సంస్కృతిలో పనిచేస్తున్నా ఒకేలా ఉంటాయి. విశ్వాసులుగా, 
మన BEE విలువల్ని మనమే ఏర్పాటు చేసుకోలేం. అవి దేవుని వాక్యంలో మనకోసం 
వివరించబడ్డాయి. మన సంఘంలోకి జొరబడిన నవీనయుగానికి చెందిన ఆలోచనా 
విధానం 90% DAS విలువలు పరిస్థితులను బటి మారతాయనే తత్వజ్ఞానాన్ని 
అలవరచుకోవాలి. OOH మన DAS విలువలను మనమే నిర్వచించు కోవాలి, 
పరిశుద్రతను గురించిన విలువలు సంస్కృతి నుండి HOWL) AS మారుతుంటాయి 
అని చెప్పే బోధలు, ఉపదేశాల విషయంలో తప్పక జాగతపడాలి. ఇది అలా 
ఉండడానికి వీలు లేదు. బైబిలును లోకంలో ఎక్కడ చదివినా ఒకేలా వుంటుంది, 
దేవుడు తన పిల్లలందరికి ఒకశే చెప్తాడు! 


స్రీలు ప్రతేేకంగా గుర్తుంచుకోవలింది Dowo®, మీ వస్తధారణలో రెండు 
ముఖ్యమైన విషయాలు BOG కావాలి - తగు మా।తంగా వుండడం, దైవభక్తి కలిగి 
వుండడం. 


1తెమోతి 2:9-10 

9 మరియు (స్తీలును అణకువయు స్వస్తబుది యు గలవారై యుండి, తగుమా।తపు వస్తముల చేతనే 
గాని జడలతో నైనను బంగారముతో SSH ముత్వములతో నైనను మిగుల Bota వస్తములతోను 
అలంకరించుకొనక, 

10 దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్‌క్రియల చేత తమ్మును తాము 
అలంకరించు కొనవలెను. 


నేను గ్రహించింది ఏంటంకే కొంతమంది వస్త్రధారణ విషయంలో మితంగా 


వుండడాన్ని ఆయా సంస్కృతుల్లో ఆయా రీతుల్లో wo చేసుకుంటారని 
వాదించవచుు. వాళోముంటారంకే ఒక సంస్కృతిలో సిగ్గుకరమైనవి మరొక 


14 


పురాతన గురుతులు 


సంస్కృతిలో చాలా బాగున్నాయని అనుకోవచ్చు. దీనికి నా స్పందన రెండు 
విధాలుగా తగిలేట్టు వుంటుంది. మొదటిది, లేఖనాలు (స్తీలు “హృదయపు 
అంతరంగ స్వభావము" అలంకరించుకోవడం మీద దృష్టూొట్టాలని, అదో దేవుని 
దృష్టిలో చాలా విలువైనదని (1 పేతురు 3:4) పిలుపునిస్తున్నాయి. కాబట్టి 
సంస్కృతులతో నిమిత్తం లేకుండా విశ్వాసులైన [NO దృష్టి తప్పక వాటి మీదే 
ఉండాలి. రెండవదిగా, నీవు వున్న సంస్కృతిలో ఉన్న పరిస్థితులకు తగ్గట్టు నీవు 
మితముగా వుండాలి. 


సమగత 


సామెతలు 10:9 
యధథార్దముగా ప్రవర్తించువాడు నిరృయముగా ప్రవర్తించును. కుటిల వర్తనుడు బయలుపడును. 


మనం మన జీవితానికి సంబంధించిన దేనిలోనైనా యధథార్గత, నిజాయితీ 
విషయంలో రాజీ పడ కూడదు. ఇది పరిస్థితులు ఎంత వత్తిడి చేసినా కదపగూడని 
సరిహద్దు. 


కరోర పరిశ్రమ 


సామెతలు 10:4 
బద్దకముగా పని చేయువాడు దరిదుడగును; శ్రద్ద గలవాడు ఐశ్వర్యవంతుడగును. 


మనం కొన్నిసార్లు ఇతరులకు కలిగిన తక్షణ విజయాల వైపు ఆకరించబడతాం. 
మార్క్‌ జుకర్‌ బగ్గ్‌, 23 సంవత్సరాల వయస్సులో హార్వర్డ్‌ లో చదువు మధ్యలో ఆపేసి, 
a బుక్‌. కామ్‌ కనుక్కొని, వెబ్‌ వాడకం రెండవసారి అమాంతం పెరగడానికి 
కారకుడయ్యాడు. ఈ పుస్తకం రాస్తున్న సమయానికి 15 మిలియన్లకు పైగా ఆస్తి 
సంపాదించాడు. ఒకే ఒక మంచి ఆలోచనతో, సుమారుగా నాలుగు సంవత్సరాలలో, 
దాదాపు తక్షణ ఏజయాన్ని పొందాడు! 


క్షణాల్లో STON వఏజయాలు గురించిన కధలు విన్నప్పుడు, చూసినప్పుడు 
కొన్నిసార్లు మనం కూడ వాటిని తేలికగా పొందేందుకు వెతికే VASES వెళ్లాం. కష్టపడి 
పని చేయడం ఇక ఎ మాతం సరిపడనిదిగా కనబడుతుంది. కాని “పురాతన గురుతు” 
ఏమని చెబుతుందంకే నీకు శద్ద లేని చేతులు GOD నువ్వు పేదవాడివాతావు. శద్ద 
విజయాన్ని చూస్తుంది. 


15 


పురాతన గురుతులు 


విప్రో ఛైర్మన్‌, అజీమ్‌ (DY, ఒక వారంలో సగటున 80 గంటలు పని చేస్తాడని మీకు 
తెలుసా? ఏవరైనా అతని టీమ్‌ లో పనిచేయాలని అనుకుంకే, ఆయన వేసే ప్రశ్నల్లో 
ఒకటి ఏంటంకే, “ఒక వారంలో నువ్వు ఎన్ని గంటలు పని చేస్తావు?” ఎవరైనా చైర్మన్‌ 
తో కలసి [OS eS or” పనిచేయాలనే ఆశ వున్నవాళ్ళు కనీసం 60-70 గంటలు ఒక 
వారంలో పనిచేయడానికి ఇష్టపడాలి! నేను మనందరిని సామర్ధ్యానికి మించి 
పనిచేయమని పపోత్సహించటలేదు కాని, విజయం చౌకగా రాదని మనమంతా eGo 
చేసుకోవాలని కోరుకుంటున్నాను. 


పాధాన్యతలు 


మన ప్రాధాన్యతలు నిత్యమూ సవాలు చేయబడుతూ ప్రతిదీ ఆయా పరిస్థితుల మీద 
మనం అర్డం చేసుకొనే దాని మీద ఆధారపడి వుంటుందని చూసే లోకంలో ఉన్నాం. 
మార్కు 12:29-31; మత్తయి 6:33 ఇప్పటికీ అలానే వున్నాయి, అవి మన జీవితంలో 
ప్రాధాన్యతల విషయంలో ఉంచుకోవలసిన పురాతన గుర్తులు. 


మార్కు 12:29-31 

29 అందుకు యేసు - ఓ ఇశాయేలూ, వినుము, ప్రధానమైనది ఎదనగా మన దేవుడైన ప్రభువు 
అద్వితీయ ప్రభువు. 

3౦0నీవు నీ పూర హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను, నీ 
దేవుడైన ప్రభువును (పేమింప వలెననునది ప్రధానమైన ఆజ్ఞ. 

31 రెండవది, నీవు నిన్నువలె నీ పొరుగు వానిని పేమింప వలెననునది రెండవ ఆజ్ఞ. వీటికంకే 
ముఖ్యమైన ఆజ్ఞ మరేదియు లేదని అతనితో చెపెను. 


మత్తయి 6:33 
కాబటి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడవన్నియు మీకనుగ్రహింప బడును. 


విశ్వాసులమైన మనకు దేవుని పేమించడం, రాజ్యపు ఉద్దెశాలను సాధించడం 
CODD వ్యక్తిగత సుఖాలు, వ్యక్తిగత ఆశయాలు మొదలైన వాటికన్నా పైగా ఉండాలి. 


మనిషి యొక్క విలువను కేవలం అతడు ఏమి సొంతంగా కలిగివున్నాడో దాని 
ఆధారంగానే కొలిచే ఈ లోకంలో, మనకి అర్దం అయేది ఏంటంకే మనం ఏం 
కలిగివున్నామో అనే దానికన్నా మనం DD వున్నామో అనేదే ఎక్కువ 
(పాముఖ్యమైనది! 


16 


పురాతన గురుతులు 


లూకా 12:15 
మరియు ఆయన వారితో మీరు ఎవిధమైన లోభమునకు ఎడమియ్యక aie OCA. ఒకని కలిమి 
విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనను. 


సాక్ష్యము 


మన సాక్ష్యాన్ని ఎల్లప్పుడూ కాపాడుకోవాలి. మన జీవితం, మన పనులు, వైఖరి, 
పవర్తనలే మన సాక్షాలు. అవే మనం ఎంత వౌనంగా ఉన్నా మన చుట్టూ 
వున్నవారితో మాట్లాడుతుంటాయి. మనల్ని ఎవ్వరూ నిందించడానికి అవకాశం 
లేనివిధంగా సాక్ష్యాన్ని కాపాడుకొనే పతి ప్రయత్నం తప్పక చేయాలి. ఎవ్వరూ 
తప్పుపట్టడానికి వీలులేని జీవితాన్ని జీవించాలి. మన జీవితం మనం 
వెంబడించేవాని స్తుతులను తప్పక కనపరచాలి (1పేతురు 2:9). 


వివాహం, కుటుంబం కోసం పురాతన గుర్తులు 
వివాహము 


ard 13:4 
వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను, పానుపు నిష్కల్మషమైనది గాను ఉండ వలెను. 
వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. 


విశ్వాసులుగా మనకు eOMdbsH ఎంటంకే వివాహం దేవుని చేత 
అభిషేెకించబడిన వ్యవస్ధ. ఇది జీవితాంతం నిలిచి ఉండే నిబంధన. ఇది మనం 
కదపరాని పురాతన గురుతు. డేటింగులు చేసేవాళ్ళు గుర్తుంచుకోవలసింది ఏఎంటంకే 
మీకు DO చేసుకోనంతవరకు మీకు DY sh. వివాహం యొక్క బాధ్యతల్లో 
అడుగుపెట్టక మునుపు వివాహపు హక్కులను సాధన చెయ్యలేవు. వివాహం అయిన 
వాళ్ళు, వివాహమనేది ఇద్దరి కోసం, కేవలం ఇదరి కోసమే రూపొందించబడిందని 
గుర్తుంచుకోవాలి. అంతర్‌ వలయాన్ని కాపాడుకోండి. 


కుటుంబం 
కుటుంబం దేవుని రూపకల్పన. నీవు నీ కుటుంబానికి పరిచర్య చేస్తున్నప్పుడు, 


దెవనిర్ణయ పరిచర్యను నౌరవేరుస్తున్నావు. అది ఇతర BS అభిషేక పరిచర్యల 
లాంటిదే (పసంగించడం, |పవచించడం, అద్బుతాలు చేయటం). అందుచేత, 


17 


పురాతన గురుతులు 


ఒకడు తన కుటుంబానికి సేవచేయడం ఒక పురాతన గురుతు. దానిని మనం 
విడిచిసెట్టకూడదు. మనం మన కుటుంబాల్లో వెచించబడడానికి (ప్రాధాన్యం 
ఇవ్వాలి. 


మనం విశ్వాసులుగా (స్థానికసంఘం) దేవునిచే రూపొందించబడిన ఒక విశాల 
సమాజంలో భాగస్తులమని నమ్ముతూనే, మన హద్దులు ఎక్కడ వున్నాయో 
తెలుసుకోడానికి తప్పక జాగతపడాలి. మనం కుటుంబాన్ని విశాల సంఘ 
సమాజంలో కలిసిపోనివ్వ కూడదు. 


తలిదం[డుల పటి గౌరవం 


సామెతలు 1:8-9 
8నాకుమారుడా, నీ తండి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లీ చెప్పు బోధను త్రోసివేయకుము. 
9 అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠమునకు హారములునై యుండును. 


మన తలిదండులను సన్మానించడం, గౌరవించడం, వారికి సేవచేయడం పాత కాలానికి 
చెందిందిగా కనబడ వచు. విశ్వానులుగా, మనం తలిదండులను సన్మానించాలని దేవుని 
వాక్యం ఆజ్ఞాపిస్తుంది (ఎఫెసి 6:1-3). ఇది మనం DBD DY కూడని దైవిక సాంపదాయం. 


మనం పని చేసే స్థలాల కోసం పురాతన గురుతులు 


మనం వ్యక్తిగత జీవితం, ప్రవర్తన కోసం చరిించిన పురాతన MOS 
కార్యాలయాలకూ వర్తిస్తాయి. ఇవే పురాతన గుర్తులను పనిచేసే ప్రపంచంలోకి 
తీసుకువెళ్ళండి. ఈ పురాతన గుర్తుల విషయంలో రాజీ పడేట్లు చేయడానికి కొత్త 
పపంచ సంస్కృతిని అనుమతించదు. 


$09.) 


ఈ రోజుల్లో మనం వుద్యోగస్తులకు తాము కేవలం “పనివారిగా" కాక సంస్థలో భాగమనే 
భావన కలిగించడానికి ఆయా రకాల పద్దతులను, పేర్ల నియమావళిని వాడుతున్నాం. 
మనం ప్రజలు సేేచ్చగా ఉంటూనే పనిచేయాలని కోరుకుంటున్నాం. చాలాసార్లు 
ఉద్యోగస్తులు Deeds) కావాలంకే క్రమశిక్షణ అక్కర్లేదని తప్పుగా అర్థం 
చేసుకుంటారు. 


18 


పురాతన గురుతులు 


స్వేచ్చ అంకే క్రమగిక్షణ లేకపోవడమని కాదు. స్వేచ్చ అంకే లెక్కలు 
చెప్పనవసరంలేదని కాదు. ఇది ఆఫీసుకు ఎప్పుడు రావాలి, ఆఫీసు నుండి ఎప్పుడు 
వెళ్ళాలి, నువ్వు ఎంత చెలించాలి, ఎంత సొంత అవసరాలకు ఖర్చుపెటి బిల్లులు 
కంపెనీకి పంపాలో నిర్ణయించడం గురించి కాదు. ఇది ఏ హోటల్లో నువ్వు 
వుండాలనుకుంటున్నాదో నిర్ణయించుకోవడం గురించి కాదు. ఇవేవీ కార్యాలయంలో 
DS) గురించినవి కాదు. ఏ మంచి సంస్థకైనా ఈ విషయాలన్నిటిలో సరిహద్దులు, 
సూచనలు కావాలి. లేకపోతే అక్కడ గందరగోళం వుంటుంది. పనిచేసే చోట నిజమైన 
Ds) SoH నీకున్న సామర్వాలన్నిటిని నీ సంస్థకు ఎక్కువ విలువను 
సృష్టించడానికి, అనవసరమైన వత్తిడులు, జోక్యాలు లేకుండా అవసరమైనంత 
వెసులుబాటును కలిగివుండడమే. అది కొత్త ఆలోచనలను పంచుకోడానికి, లక్ష్యాలు 
ఎర్పాటు చేసుకొని వాటిని చేరుకొనే దారులను నిర్ధయించుకోడానికి కలిగివున్న 
ఆధిక్యతకు సంబంధించినది. 


ఎపెసీ 6:7 
మనుష్యులకు చేసినట్టు కాక ప్రభువునకు BOSD యిష్టపూర్వకముగా సేవచేయుడి. 


సందర్చానుసార BASS, పరిసితులకనుగుణమైన నైతిక విలువలు 


సందర్భానుసార BASES, పరిస్థితుల కనుగుణమైన BAS విలువలతో (ప్రపంచాన్ని 
చూసే విధానం ఆధునికవాదం తరవాత కాలంలో వచినప్పుడు వ్యాపార, వ్యక్తిగత 
విలువలు కార్యాలయాల్లో సవాలు చేయబడ్డాయి. తప్పొప్పులు, నలుపు తెలుపులు 
మసకబారాయి. లాభం, OBS సంబంధాలు, తక్షణ విజయాల కోసం విలువలు, 
నెతికత, యధార్థతలు గాలికి వదిలేశారు. 


కాని ఇప్పటికీ చదవదగిన పురాతన గుర్తులు వున్నాయి: 


సామెతలు 10:9 
యథార్థముగా ప్రవర్తించువాడు నిరృయముగా ప్రవర్తించును. కుటిలవర్తనుడు బయలుపడును. 


ఆయా వృతుల్లో ఉన్నవాళ్ళు మనం వున్న లోకాన్ని ప్రభావితం చేయాలి గాని మనం 


దానికి ప్రభావితులం కాకూడదు. నేను మిమ్మల్ని సవాలు చేయాలనుకుంటున్నాను: 
తేడాని చూపించండి; కేవలం బతుకుదెరువు కోసం చూడకండి! 


19 


పురాతన గురుతులు 


సంఘ జీవితానికి పురాతన గుర్తులు 
సంగీతం 


సమకాలీన సంగీతం తప్పు కాదు. ఈ కొత్త తరంతో ముడిపడి వున్న సంగీతంతో 
కూడిన దేవుని పాటలు గొప్ప సంగతే. అయితే దేవుణ్ణి అనుభవించడం కన్నా 
సంగీతాన్ని హెచించే పాటల విషయంలో తప్పక జాగతగా ఉండాలి. 


ద్వితీ 31:19 
కాబట్టి మీరు ఈ కీర్తన వాసి ఇశాయేలీయులకు నేరుుడి, ఈ కీర్తన ఇశాయేలీయుల మీద నాకు 
సాక్షార్థముగా నుండునట్లు దానిని వారికి కంటోపాఠముగా చేయుడి. 


దేవుడు పాటలు రాయబడడం ఇష్టపడడానికి వాటిని తన [HBOS నేర్పించి, తన 
వాక్యమును వారి నోటిలో వుంచి, ఆయన్ని ఆయన చేసిన వాటిని ఎప్పుడూ 
గుర్తుచేసేవిగా ఉంటాయన్నది ఒక కారణం. మనం ఈ పురాతన గుర్తు నుంచే 
సమకాలీన పాటలను పరీక్షించాలి. ఒక పాట దేవుని ఉద్దేశాన్ని సాధించడానికి 
సహాయపడుతుందా? 


అలాగే, పాతవి గొప్పవెన విశ్వాస కీర్తనలను GOS చేయవద్దు. ఇవి దైవజ్ఞానంతో 
నిండి ఉండి, విశ్వాసాన్ని కనుపరచే కీర్తనలు. 


పాఫెసీ 5:19 
ఒకనినొకడు కీర్తనలతోను నంగీతములతోను ఆత్మ సంబంధమైన పాటలతోను హెచ్చరించుచు, మీ 
హృదయములలో ప్రభువును MPH) పాడుచు కీర్తించుచు... 


మనకి అన్నీ కావాలి- కీర్తనలు, పాటలు, సువార్త గీతాలు- ఇవి మన (ప్రభువును 
సన్నుతించడానికి వాడో పద్దతులు! 


క్రమశిక్షణ 

దరిదాపుగా అందరూ కాపరులూ కాపరి కర్రను వాడడానికి భయపడతారు. ఏతి కాపరి 
తన గొరైెలను పచ్చని గఢివద్దకు నిలకడైన నీళవద్దకు తీసుకువెళ్లడానికే కాక వాటిని 
నడిపించడానికి, కాపాడ డానికి కూడా దుడ్డు కర, దండము కావాలి. 


మెడికల్‌ ప్రపంచంలో మనం మరణకరమైన రోగంతో ఉన్నవారికి ఉపశమన సేవ 


20 


పురాతన గురుతులు 


అందిస్తూ ఉంటాం. దీని ఉద్దేశం ఏంటంశే వారి ఆఖరి రోజుల్ని సాధ్యమైనంత 
సుఖవంతంగా చేయడం. ఇది శారీరకంగా శమపడుతున్న వారికి చాలా మంచిది. 
అయితే పాపంలో ఉన్నవారికి, దేవుని కృపను కోల్పోయే అంచున ఉన్నవారికి 
సంఘం ఉపశమన సేవను అందించలేదు (VD 12:15). కేవలం నరకంలోనో 
నిరంతరం గడపబోయే వారిని ఈ భూమి మీద సుఖముగా ఉండేలా చేయడంవల్ల 
వుపయోగం లేదు. దానికి బదులు వాళ్ళకి కత్తి QD) వాళ్ళ పాపానికి కారణమౌతున్న 
కుడి కంటినో, కుడి చెయ్యినో “పెరికి పారవేయడ"'మనో అసౌకర్యమైన ప్రక్రియకు 
సహాయపడితే మేలు (మత్తయి 5:29-30). సంఘమా, మీ కాపరిని నిజమైన కాపరిగా 
వుండనివ్వండి. తన దుడ్గుకరను, దండమును వాడనివ్వండి, ఎందుకంకే అది 
లేకుండా అతడు గొరైలను నడిపించలేడు, సరిదిధలేడు, కాపాడలేడు. 


18606 4:21 
మీరేది కోరుచున్నారు? BSS0S నేను మీ యొద్దకు రావలెనా? 


మనం అపరిమితమైన కృపను నమ్ముతాం, కాని దైవిక క్రమశిక్షణను కూడా 
నమ్ముతాం. కృప పేరిట దైవిక జీవితం అవలంబించడాన్ని బలి చెయ్యదు. ఇదే కాక 
మనం క్రమశిక్షణను కూడా ఎక్కువగా చేయకూడదు. SHSoW దేవుని కృప లేకుండా 
మనరిఎస్మరమూ ఏదీ చేయలేమని'మరిపోయిసన్నో! 


నాయకత్వానికి విధేయత 

ఆధునిక వాదం తరవాత లోకంలో “గౌరవం”, “సన్మానం”, “లోబడుటి”, “విధేయత"”ల్ని 
చెడే మాటలుగా చూస్తున్నారు. ఈ వైఖరి సంఘంలోకి కూడా జొరబడింది. 
పురాతనకాల గుర్తు ఇలా ఉండాలి: 

హెబీ 13:17 

WDD నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పుచెప్ప వలసిన వారివల మీ ఆత్మలను కాయుచున్నారు. 


వారు దుఃఖముతో ఆ వని చేసిన యెడల మీకు నిష్రయోజనము గనుక ఆనందముతో చేయునట్లు 
వారి మాట విని, వారికి లోబడి యుండుడి. 


పరిచర్య కోసం పురాతన గుర్తులు 
వస్తధారణ 


మనం ప్రసంగ వేదికల వెనుక బోధకులు యాజకుల అంగీలు వేసుకొనడం నుండి 


21 


పురాతన గురుతులు 


చాలా దూరం వెళ్ళి సూటు, మామూలు బట్టలు వేసుకొనే దగరకు Soro. 
బోధకులను వాళ్ళు వేనుకొనే బట్టలను a తీర్పు తీర్పకండి. వాళ్ళు తోడేళ్ళ 
బట్టలు వేసుకున్న గొరైతై యుండవచు]! ముఖ్యమైనది ఎంటంళకే వాళ్ళ జీవితం, 
(పవర్తన, వాళ్ళ సందేశం యొక్క నొతికత, వాళ్ళు విడుదల చేసే అభిషేకం. పురాతన 
గురుతులు పాటిస్తున్నంత వరకు మామూలు బట్టలు వేసుకోడంలో SDI WBA! 


మర్యాదలు 


నాకు ఈ Sard [శైస్తవ లోకంలోని కొన్ని విషయాలు చూస్తే బాధగా వుంది. బోధకులు, 
సేవకులు సాదాసీదాగా ఉండాలని చేసే ప్రయత్నంలో వాస్తవానికి పరిచర్యలో BOS 
విలువలను పట్టించుకోవడం లేదు. ప్రసంగ వేదిక ముందు ఓ బోధకుడు నిలబడి, 
కేవలం తన సంఘం ముందు నిమ్మళంగా ఉన్నట్లు కనబడడం కోసం తన భార్యతో 
పతి వారం ఎన్నిసార్లు లైంగికంగా కలుస్తున్నాడో చెప్పడం ఊహించగలరా? వత్తిడి 
లేకుండా చేసుకొనే క్రమంలో నియమాలు లేని భాష, చవకబారు ఎగతాళి మాటలు 
ఇంకా అనేకమైన నిసారమైన విషయాలతో ప్రసంగవేదిక పవితతను 
వోగొట్టుకున్నాం. 


ఓ SS అతడు పరిచర్య మొదలుపెటినప్పటి నుండి నాలుగుసార్లు విడాకులు 
తీసుకొని, ఇప్పుడు అయిదవసారి DY చేసుకొని కాపరిగా, బోధకునిగా BOIS 
పరిచర్య చేస్తున్నాడు. మనం దీనిని ఎందుకు సహిస్తున్నాం? 


పరిచర్వలోను, ఆధ్యాత్మిక నాయకత్వంలోను ఉన్నవారికి ఉండవలసిన పురాతన 
గుర్తు ఇది: 


1తెమోతి 3:1-5 

1 ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన యెడల అట్టివాడు దొడేపనిని ఆపేక్తించు చున్నాడను మాట 
నమ్మదగినది. 

2 అధ్యక్షుడగువాడు నిందారహితుడును, ఏకపత్నీ పురుషుడును, మితానుభవుడును, స్వస్థబుద్ది 
గలవాడును, మర్యాదస్పుడును, అతిధి పియుడును, బోధింపతగిన వాడునౌయుండి, 

3 మద్యపానియు కొట్టువాడును కాక, సాత్వికుడును, జగడమాడని వాడును, ధనాపేక్షలేని వాడున్‌, 

A సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచు కొనుచు, తన యింటివారిని బాగుగా 
ఎలువాడునై యుండవలెను. 

5 ఎవడైనను తన యింటివారిని ఎలనేరక పోయినయెడల అతడు దేవుని సంఘమును ఎలాగు 
పాలించును? 


22 


పురాతన గురుతులు 


శైస్తవ లోకంలోవతె మనం కూడా పరిచర్యలో వున్నవారికి ఉండవలసిన ఏ (ప్రమాణాలైతే 
దేవుని చేత ఇవ్వబడాయో వాటి విషయంలో అఢ్రద్దగా ఉన్నాం. సేవకులైన వారు కేవలం 
మానవ మాతులు అనేది నిజమే అయినా దేవుడు కొన్ని ప్రమాణాలు నియమించి వాటిని 
మనం తప్పక చేయాలని చూస్తున్నాడు. ఇవి మనం అతిక్రమించలేని పురాతన గుర్తులు! 


సందెాశం 


అపొస్తలుడైన పౌలు నుండి గంభీరమైన BPD IGE: 

పౌలు, 'మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకులవలెై ఉండక, 
నిష్కాపట్యము గల వారమును BHA వలన నియమింప బడిన వారమున్‌ యుండి, 
క్రీస్తునందు దేవుని ఎదుట బోధించు చున్నాము” అని చెప్పాడు (2 కొరింథీ 2:17). 


దేవుని వాక్యాన్ని చెరపడమంశే ఎంటి? దీని అర్ధం వాక్యానికి వేరేవాటిని కలపడం. 
డుక్షకులకు వాక్యాన్ని ఇష్టమైనదిగా చెయ్యడం కోసం నైతిక విలువలను ఆయా 
విషయాల ఆధారంగా నిర్భయించాలనే సిద్దాంతం (అంకే సంపూర్ణాధికారాలు 
దేనికీ/ఎవ్వరికీ లేవు అనే సిద్దాంతం), ఆధునికవాదం తరవాత SOIS తత్వశా[స్తం, 
దేవుడు కాదు మానవ MSD) శక్తివంతమైందనే మానవతా వాదం, జీవితమంతా 
బాగానే ఉంది అని (భమపరిచే “ఫీల్‌-గుడ్‌” ఆలోచనలతో కలుషితం చెయ్యడం! ఇది 
పపంచమంతటా (ప్రసంగవేదికల మీద జరుగుతున్నట్టు అనిపిస్తుంది. అలాగని 
కొంతమంది బోధకులు బైబిలును వాడనట్టు కాదు, లేఖనాలను ఉదహరించటల్లేదనీ 
కాదు. కానీ ఈ కొత్త (ప్రపంచానికి సరిపడేలా ఉండే ప్రయత్నం చేస్తూ, వాళ్ళు 
వినడానికి ఇష్టపడేవే మనం చెప్పాలని కోరుకొన LOSS కోసం వాక్యాన్ని 
చెరిసుస్తున్నారు! 


2తిమోతి 4:2-4 

2 వాక్యమును (ప్రకటించుము, సమయమందును అసనసమయమందును (పయాసపడుము. 
సంపూర్ణమైన SS శాంతముతో ఉపదేశించుచు ఖండించుము గద్దించుము, బుద్ది చెప్పుము. 

3 ఎందుకనగా జనులు హితబోధను నహింపక, దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు 
అనుకూలమైన బోధకులను తమ కొరకు వోగుచేసికొని 

4 సత్యమునకు చెవినియ్యక SO ar కధల వైపునకు తిరుగుకాలము Sco &d. 


మనం ఒక వర్తమానం నరైనదో కాదో అనేది ఎంతమంది దానిని వినడానికి నమోదు 
చేసుకున్నారనే దాన్ని బట్టి నిర్ధయించలేం. మంచి ఉపన్యాసకుడౌవరైనా 
డేక్షకులను ఆకర్షించగలడు. ఒక ప్రసంగం సరైనదో కాదో తీర్పు తీర్చడానికి ఏకైక 
మాగం దానిని రాజీపడని BD వాక్యపు వెలుగులో పరీక్షించాలి. 


23 


పురాతన గురుతులు 


యేసు was వర్తమానాన్ని మృదువుగా చెప్పలేదు. ఆయన ఇచిన పిలుపు 
ఏంటంళే: “నీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించు.” 


యోహాను 6:66-67 

66 అప్పటినుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి, మరి ఎన్నడును ఆయనను వెంబడింప 
లేదు. 

67 కాబట్టీ యేను- మీరు కూడా వెళిపోవలెనని యున్నారా అని పం[డైండు మందిని అడుగగా... 


యేసును చాలామంది విడిచిపెట్టి ఆఖరికి 12 మంది శిష్యులే మిగిలారు. యేను వాళ్లని 
మీరు కూడా వెళిపోవాలనుకుంటున్నారా? అని అడిగాడు. 


మీరు యేసు ప్రసంగించినప్పుడు సరిగ్గా ఉపదేశించలేక పోయాడేమోనని అనుకొని 
వుండవచుు, ఎందుకంకే ఆయన ప్రసంగించిన తరవాత ఆయన చెప్పినవి 
విన్నవారు ఆయన్ని DBDDOTS. (మీరు ఒక ప్రసంగాన్ని (ప్రజల వ్యతిరేక 
స్పందనను 28 తీర్పు తీర్ప్వకూడదు- సత్యము బోధించడం వాళకి ఏ మాతం 
ఇష్టం లేకవోతేనో?). కాని జనసమూహాలు ఆయన్ని వెంబడించినట్టు మనకి Seow. 
ఎందుకంకే ఆయన వాక్కు తండి యొక్క స్వచుమైెన వాక్కు, ఆయన తండి 
క్రియలు చేశాడు! 


మన ప్రసంగాల్లో రాజీలేని, చెరుపబడని దేవుని వాక్యమనే పురాతన గురుతు 
వుండాలి. 


ఐధానాలు 
పరిచర్య చేసేటపుడు సువార్తను పురాతన గురుతులైన సూచక[క్రియలు, 
ఆశ్చర్యకార్యాలు, అద్బుతాలతో, పరిశుద్దాత్మ శక్తితో ప్రకటించాలి. యేసు ఇదో చేశాడు. 


మనల్ని కూడా ఇదే చేయమని నేర్పాడు. నువారల్లో యేను చాపిన 
ఉపమానములకన్నా చేసిన అద్బుతాలే ఎక్కువ ఉన్నాయి. 


వాస్తవానికి యేసు ఇలా చెప్పాడు: 


యోహాను 10:37-38 
37 నేనునా తండి క్రియలు చేయని యెడల నన్ను నమ్మకుడి, 
38 చేసిన యెడల నన్ను నమ్మకున్నను, తండి నాయందును నేను తండ్రియందును ఉన్నామని 


24 


పురాతన గురుతులు 


మీరు గ్రహించి తెలిసికొనునట్లు ఆ క్రియలను నమ్ముడని వారితో చెపెను. 
పౌలు ఇలా చెపాడు 


1860 2:4-5 

4 మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము BSS, దేవుని శక్తిని ఆధారము BVO 
యుండవలెనని 

5 నేను మాటలాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞాన యుక్తమైన తియ్యని మాటలను ఉపయోగింపక 
పరిశుద్దాత్మయు దేవుని శక్సియు కనపరచు దృష్టాంతములనే వినియోగించితిని. 


ఇదే మన పురాతన గురుతు. BID మనం ఈనాటి ప్రసంగాలను కొలవడానికి 
వాడాలి. నైపుణ్యంతో కూడిన ఉపన్యాసాలు, మల్టీమీడియా (పదర్శనలను చూసి 
దేవుని వాక్యం బోధించడం, ఇలానే వుండాలి అనుకునేలా చేసే అవివేకపు 
ఆలోచనల్ని అనుమతించకండి. యేసే మన కొలమానం! ఆయన ఏమని 
Da jSOD వాక్యము చెప్పడంతోపాటు తప్పక అద్బుతాలు సూచక [క్రియలు కూడా 
వుండాలి. ఈ మానవాతీతమైన ప్రదర్శనను DCT, SEY చేయడమే మనం జనాలు 
ఆలయానికి వచినప్పుడు ఇవ్వగల ఉత్తమమైన "మార్చునొందించే అనుభవం"! 


మనం సంఘంగా ఈ OF 50 వైపుకే తప్పక వెళ్ళాలి. ఇక్కడికే మనం తప్పక వెళ్ళాలి. 


సాంకేతికతను వాడడం, మార్చులేని సత్యాలను నూతన విధానాలలో 
తెలియజేయడంలో తప్పేమీ లేదు గాని, నా ఆందోళన ఏంటంళకే అలా చేస్తూ ఎక్కడో 
మనం రాజ్యూం మీద దృష్టిని కోల్పోతున్నాం, దేవునిలో సంపూర్ణతకు బదులు 
డేక్షకులను ఆకట్టుకోవడం కోసం, వచిన వాళ్ళని కాపాడుకోడానికి పనికిరాని 
బేరసారాలు, చౌకబారు వ్యాపారం వైపు మళుతున్నాం. మనం మన విశ్వాసానికి కర్త 
దాన్ని కొనసాగించు వాడైన యేను మీద దృష్టి పెట్టడంకన్నా ద్యక్తి-పాధాన్యత 
కలవారమౌతున్నాం. 


మనం మన సేవ చేసే పద్దతిలో, ఉద్దేశాలలో దేనికీ తలొగని యధార్గవంతులంగా 
ఉండాలి. మన సేవ నిందింప బడకుండడం కోసం ఏ విషయంలోనూ నేరానికి 
అవకాశం ఇవ్వం. కానీ అన్ని విషయాలో దేవుని పరిచారకులుగా మనలను మనమే 
మెసించుకొంటున్నాం (2 కొరింథీ 6: 3-4). 


దేవుని సేవకులుగా మన పిలుపుకు తగ్గట్టుగా ఉందాం- దేవుని పరిశుధాత్మ శక్తితో 


25 


పురాతన గురుతులు 


సహజాతీతమైన వాటిని కనపరుస్తూ వాక్యాన్ని బోదించుదాం. ఇవిగాక ఇక ఏది 
వాడినా అది కేవలం మనం జనుల హృదయాలను కలిసే వంతెనలు కట్టడానికే 
ఉపయోగపడుతుంది. అలా చేసి పురాతన గురుతులను పక్కన పెట్టకూడదు. 


ఎపిసి లో సంపూర్ణమైన, రాజీపడని దేవుని వాక్యాన్ని పరిశుద్దాత్మ అభిషేకం, 
నడిపింపు ద్వారా అందించాలన్నది మా దృఢమైన తీర్మానం, సృజనాత్మకమైన 
బోధన, అత్యంత నైపుణ్యంతో కూడిన వాదనలు, సమకాలీన పరిచర్య విధానాలు, 
అత్యాధునిక సాంకేతిక నైపుణ్యం, ఇవేవీ దైవాభిషేకంతో, పరిశుద్దాత్మ సూచనలతో, 
ఆశ్చర్యకార్యాలతో, సూచకక్రియలతో, పరిశుద్ధాత్మ వరాల కుమ్మరింపుతో ( 18604 
5-2:4, హాబీ 2:3-4) కూడిన వాక్య ప్రకటనకు ప్రత్యామ్నాయాలు కానేరవని మా 
నమ్మకం. 


మా ప్రధానాంశం యేను | మా సాధనం దేవుని వాక్యం ! మా విధానం పరిశుద్దాత్మ! మా 
భారం పజలు! మా గమ్యం క్రీస్తులోకి పరిపక్వత! 


26 


పురాతన గురుతులు 


5. సమర్పణ కోసం పిలుపు 


పురాతన గురుతులకు అనుగుణంగా బతకడానికి నిన్ను నీవు సమరించుకో. 


నీ పునాదులు దేవునియందు, ఆయన వాక్యమందు లోతుగా ఉండేలా 
సమరించుకో దేవుడు మారనివాడు, ఆయన వాక్యం మారనిది. నువ్వు తూచే 
పతిదానికి దేవుని వాక్యమే తప్పనిసరి కొలమానం, నీ జీవితాన్ని దేనికొరకైనా 
వెచింంచడానికి SASS కాదో చూడడానికి దేవుని వాక్యాన్నే వాడాలి; ఏదైనా 
దైవిక విలువలకు తగ్గట్టుగా వుందో లెక్కించడానికి IS కొలబద్ద BHA 
వాక్యమే; ఎది ఒప్పు, ఎది తప్పు అనేది చూడడానికి, గహించడానికి వాడో 
భూతద్దం దేవుని వాక్యమే. నువ్వు పురాతన గురుతుల విషయంలో రాజీ 
పడడానికి వీచే మారు గాలులను అనుమతించవద్దు. 


VAP (CO దాటకూడని HOS సరిహద్దులు ఉన్నాయని మరివోవదు. కొన్ని 
దైవిక సాంప్రదాయాలు ఉన్నాయి, వాటిని కొనసాగించాలి. 


ఈ పురాతన గుర్తులను “నీ” ప్రపంచంలోకి తీసుకెళ్లడానికి నిన్ను నీవు 
సమరించుకో. 


ఉపయోగపడే మార్పు గాలులకు అనుగుణంగా మారు, సవరించుకో. మిగిలిన 
వాటన్నిటిలో పురాతన గురుతులకు తగినట్టు జీవించు. 


పురాతన గురుతులను సరిగ్గా అందించు. 


నేను ఈనాటి తరాన్ని కోరేదేంటంకే నీ జీవితం, నీ మాట, నీ ప్రవర్తన, శైస్తవ 
జీవితానికి తగినట్టుగా వుండేలా నిన్ను నీవు సమరించుకో మనం జీవించే జీవితమే 
రాబోయే తరాలకి మనం అందించే సందోశం. ఈనాటి తరం వాళ్ళు ముందున్న 
తరాలవాళ్లని పురాతన గుర్తుల పరిధిలోనే కట్టుకునేలా తప్పక చూడాలి. 
ఆదికాండంలో ఉన్న చట్టం ఏంటంకే మన తయారుచేసేవి మనలానే ఉంటాయి- 
మనం ఎలాటి వారమో అలాటి వాటినే పండిస్తాం. 


27 


పురాతన గురుతులు 


నేను ఈ నవతరంతో మాటాడి, వాళ్ళ మనసుల మీద దాడిచేస్తున్న 
సమాచారాన్నంతటిని ఎలా జలించి దానిలోని మంచి చెడూ తెలుసుకోవాలో 
నేర్పించాలని ఆశగా వుంది. నేను ఈ నవతరంతో మాట్లాడి, వాళ్ళు ఎలా పురాతన 
గుర్తుల లోపలే ఉండాలో నేర్పించాలని ఆశగా ఉంది. నేను ఈ నవ తరంతో మాట్లాడి, 
వాళు ఎలా సరిగా నాయకత్వాన్ని అందుకోవాలో, ధిక్కార స్వరం లేకుండా 
(అబ్దాలోము చేసిన తప్పు చేయకుండా), పరిణతి లేని మాటలు మాట్లాడకుండా 
(రెహబాము చేసిన తప్పు చేయకుండా) నేర్పించాలని ఉంది. అయితే ఈ తరం 
వాళమైన మనం పురాతన గురుతుల లోపలే [బతికినప్లితే, వాళ్ళ స్పందనలకు 
కొంత ఆకారాన్ని ఇవోచు! 


దేవునిలో పెకి ఎదగండి, ఆయనలో లోతుగా వెళ్ళండి. అయితే అమలులో ఉన్న 
పురాతన గురుతులను అతిక్రమించకండి! 


28 


ఆల్‌ పీపుల్స్‌ చర్చ్‌తో భాగస్వాములు కండి 





ఆల్‌ పీపుల్‌ D5) ఒక స్థానిక సంఘంగా తన పరిధిని మించి ఇండియా అంతటా, 
ముఖ్యంగా ఉతర ఇండియా వరకు తన పరిచర్యను జరిగిస్తున్నది. మా ప్రతేక దృష్టి 
(ఎ) నాయకులను బలోపేతం చేయడం, (బి సంఘాల్లోని యువతను పరిచర్యకు 
సిద్ధపరచడం, (సి) క్రీస్తు శరీరమైన సంఘాన్ని వృదిపరచడం. యౌవనస్తుల కోసం 
అనేక శిక్షణా సెమినార్లు, శైస్తవ నాయకుల కాన్పరెన్సులు సంవత్సరం అంతటా 
జరిగిస్తుంటాము. అవే కాక, విశ్వాసులను వాక్యంలో, ఆత్మలో బలోపేతం చేయాలనే 
లక్ష్యంతో వేల సంఖ్యలో మా ప్రచురణలు ఇంగ్నీషులో, ఇతర భారతీయ ప్రాంతీయ 
భాషల్లో ఉచితంగా పంపిణీ చేస్తున్నాము. 


ఒకేసారి లేక (ప్రతి Ser క్రమంగా కొంత కానుక పంపించడం ద్వారా మాతో ఆర్థికంగా 
భాగస్వాములు కావలసిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. మన దేశంలో 
జరుగుతున్న ఈ గొప్ప పరిచర్యకు సహాయంగా మీరు పంపే కానుక ఎంత అయినా 
కృతజ్ఞతతో సీీకరించబడుతుంది. 


మీరు మీ కానుకని చెక్కు ద్వారా లేక బ్యాంక్‌ డ్రాఫ్ట్‌ ద్వారా, “ఆల్‌ పీపుల్స్‌ చర్‌, 
బెంగళూరు" పేరున మా ఆఫీసు అడ్రసుకు పంపించవచ్చు. లేక నేరుగా బ్యాంక్‌ 
[ESOS ద్వారా మా బ్యాంక్‌ ఎక్కొంట్‌లో జమ చేయవచు. 


గమనిక: ఇండియాలోని బ్యాంక్‌ ఎక్కౌొంట్‌ల ద్వారా పంపే కానుకలను మాతమే ఆల్‌ 
DIYS) HH) సేకరించగలదు. మీరు మీ కానుక పంపేటప్పుడు మీుకిష్టమైతే ఎపిసి 
పరిచర్యలో ఏ విభాగంలో దానిని వాడాలని మీరు కోరుతున్నారో దానిని మాకు 
తెలియజేయవచ్చు. ఇతర వివరాల కోసం దయచేసి మా వెబ్‌సైట్‌ apcwo.org/give లో 
చూడవచ్చు. 


మీకు వీలైనప్పుడల్లా మాకోసం, మా పరిచర్య కోసం పార్టించడం మరచిపోవద్దు. 
మీకు మా కృతజ్ఞతలు, దేవుడు మిమ్మల్ని దీవించును గాక! 


FREE PUBLICATIONS 


Ministering Healing and Deliverance 
Offenses—Don’t Take Them 
Open Heavens* 


A Church in Revival* 
A Real Place Called Heaven 
A Time for Every Purpose 


Ancient Landmarks* Our Redemption 


Baptism in the Holy Spirit Receiving God’s Guidance 
Revivals, Visitations and Moves of God 
Shhh! No Gossip! 

Speak Your Faith * 

The Conquest of the Mind 

The Father’s Love 

The House of God 

The Kingdom of God 

The Mighty Name of Jesus * 

The Night Seasons of Life 


The Power of Commitment* 


Being Spiritually Minded and Earthly Wise 
Biblical Attitude Towards Work 

Breaking Personal and Generational Bondages 
Change* 

Code of Honor 

Divine Favor* 

Divine Order in the Citywide Church 

Don’t Compromise Your Calling* 

Don’t Lose Hope 


Equipping the Saints 
The Presence of God 


The Redemptive Heart of God 
The Refiner’s Fire 


Foundations (Track 1) 

Fulfilling God’s Purpose for Your Life 
Gifts of the Holy Spirit 

Giving Birth to the Purposes of God* 
God Is a Good God 

God’s Word—The Miracle Seed 


How to Help Your Pastor 


The Spirit of Wisdom, Revelation and Power* 


The Wonderful Benefits of speaking in 
Tongues 

Timeless Principles for the Workplace 
; Understanding the Prophetic 

Integrity : 
Water Baptism 

We Are Different* 
Who We Are in Christ 


Women in the Workplace 


Kingdom Builders 
Laying the Axe to the Root 
Living Life Without Strife* 


Marriage and Famil 
Work Its Original Design 





PDF versions of all the above books are available for free download from our church website at 
apcwo.org/books. Many of these books are also available in other languages. To request your free 
copy of these books, please send an email to bookrequest@apcwo.org 

* Available only as PDF 


Also visit our church website for free Audio and Video sermons, Sermon notes 
(apcwo.org/sermons), and many other resources you can use. 


ఆల్‌ పీపుల్స్‌ చర్‌ గురించి 


ఆల్‌ పీపుల్‌) చర్‌ (ఎపిసిలో బెంగళూరు నగరంలో మేము ఉప్పుగా, వెలుగుగా 
ఉంటూ, ఇండియా దేశానికీ, ఇతర ప్రపంచ దేశాలకూ ఒక స్వరంగా పనిచేయాలని 
మా దర్శనం. 


ఎపిసి లో సంపూర్ణమైన, రాజీపడని దేవుని వాక్యాన్ని పరిశుద్దాత్మ అభిషేకం, 
నడిపింపు ద్వారా అందించాలన్నది మా దృఢమైన తీర్మానం. మధురమైన సంగీతం, 
సృజనాత్మకమైన బోధన, అత్యంత నైపుణ్యంతో కూడిన వాదనలు, సమకాలీన 
పరిచర్య విధానాలు, అత్యాధునిక సాంకేతిక నెపుణ్యం, ఇవేవీ దైవాభిషేకంతో, 
పరిశుద్దాత్మ సూచనలతో, ఆశ్చర్యకార్యాలతో, సూచకక్రియలతో, పరిశుద్దాత్మ వరాల 
కుమ్మరింపుతో (1 కొరింథీ 2:4-5, VD” 23-4 కూడిన వాక్య (ప్రకటనకు 
పత్యామ్నాయాలు కానేరవని మేము నమ్ముతున్నాము. మా ప్రధానాంశం యేసు |! 
మా వస్తువు దేవుని వాక్యం ! మా విధానం పరిశుద్దాత్మ శక్తి! మా భారం ప్రజలు ! మా 
గమ్యం ్రీస్తులోకి పరిపక్వత ! 


మా ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది. ఇండియాలోని ఇతర [ప్రాంతాల్లో మా 
కార్యాలయాలు ఉన్నాయి. ఆల్‌ పీపుల్‌ చర్‌బాంచిలు ఎక్కడెక్కడ ఉన్నాయి OD 
సమాచారం కోసం మా వెబ్‌సైట్‌ wwwapcwo.ord/locations. చూడండి, లేక 
contact@apcwo.org. § ఒక ఇమెయిల్‌ పంపండి. 





నిన్ను డేమిస్తున్న దేవుడు నీకు తెలుసా? 


సుమారు 2000 సంవత్సరాలకు ముందు, దేవుడు ఈ లోకంలోకి ఒక మనిషిగా వచ్చాడు. ఆయన Deo 
యేసు. ఆయన పరిపూర్ణంగా పాపరహిత జీవితాన్ని జీవించాడు. యేను శరీరధారియైన దేవుడు కాబట్టి, 
ఆయన చెపినవన్నీ, చేసినవన్నీ మనకు దేవుణి బయలుపరిచాయి. ఆయన మాట్లాడిన మాటలు 
సాక్షాత్తు దేవునివే. ఆయన చేసిన పనులన్నీ BHA కార్యాలే. యేసు భూమిమీద అనేక అద్బుతాలు 
చేశాడు. ఆయన రోగులను, శ్రమలో ఉన్నవారిని బాగుచేశాడు. ఆయన గుడఢివారి కన్నులు తెరిచాడు, 
చెవిటివారికి DARGA), కుంటివారిని నడిపించాడు, ప్రతి విధమైన వ్యాధిని, రోగాన్ని 
స్వస్థపరచాడు. కొద్ది రొబ్టిలను అత్యధికంగా చేసి ఆకలితో ఉన్నవారిని అద్ఫుతంగా పోషించాడు, 
తుపానులను అణచాడు, ఇంకా అనేక అదుతకార్యాలు చేశాడు. 


ఈ కార్యాలన్నీ దేవుడు మంచి దేవుడనీ, (ప్రజలు బాగుండాలని, సంపూర్ణులుగా, ఆరోగ్యంగా, 
సంతోషంగా ఉండాలని కోరేవాడనీ బయల్పరుస్తున్నాయి. దేవుడు ప్రజల అవనరాలు తీర్చాలని 
కోరుతున్నాడు. 


కాబట్టి దేవుడు మానవునిగా మారి మన లోకంలోకి రావాలని ఎందుకు నిర్ణయించుకుంటాడు? యేసు 
ఎందుకు వచాడు? 


మనందరమూ పాపం చేసి, మనల్ని సృజించిన దేవుని యెదుట అంగీకృతం కాని పనులు చేశాము. 
పాపానికి పర్య్వవసానాలుంటాయి. పాపం దేవునికి మనకు మధ్య దాటలేని గొప్ప గోడలాగా ఉంది. పాపం 
దేవుని నుండి మనలను BWANA. మనలను సృష్టించిన వానిని ఎరుగకుండా, ఆయనతో 
అర్థవంతమైన అనుబంధంలో ఉండకుండా అడ్లుకుంటుంది పాపం. కాబట్టి మనలో అనేకులు ఈ 
ఖాళీని అనేకమైన వాటితో నింపుకోవడానికి ప్రయత్నిస్తుంటాం. 


మన పాపానికి మరొక ఫలితం, దేవుని నుండి శాశ్వతంగా వేరుకావడం. దేవుని న్వాయస్థానంలో పాపానికి 
BE మరణం. మరణం OOD దేవునితో నిత్యమూ వేరై నరకానికి వెళ్ళడం. 


కాని శుభవార్త ఎమిటంకే, మనం పాపం నుండి విడిపించబడి దేవుని దగరకు వెళ్ళగలం. “పాపము 
వలన వచు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన శ్రీస్తు యేను నందు 
నిత్యజీవము” అని బైబిల్‌ చెబుతుంది (రోమా 6:23). తాను సిలువ మీద మరణించినప్పుడు, నర్వలోక 
పాపముల కోసం యేను వెల చెలించాడు. మూడురోజుల తర్వాత ఆయన తిరిగి లేచినప్పుడు, తనను 
తాను సజీవునిగా అనేకులకు కనపరచుకొని, తిరిగి పరలోకానికి వెళ్ళాడు. 


దేవుడు పేమ, దయగల దేవుడు. ఎ ఒక్కరూ నరకంలో నశించిపోవడానికి ఆయన ఇష్టపడడు. అందుకే 
ఆయన వచ్చాడు. మానవ జాతికంతటికీ పాపం నుండి, దాని నిత్యిక్ష నుండి విడుదల కోనం 
మార్గాన్ని ఏర్పరచడానికి. ఆయన పాపులను రక్షించడానికి వచాాడు- నీవంటి, నావంటి వారిని 


పాపము నుండి, నిత్వమరణం నుండి విడిపించడానికి. 


ఈ ఉచితమైన పాప క్షమాపణ పొందడానికి, మనం ఒక్క పనిచేస్తే చాలని బైబిల్‌ చెబుతుంది- 
పభువైన యేను (BY సిలువపై చేసిన కార్యాన్ని స్వీకరించి, పూర్థ్హహృదయంతో ఆయనయందు 
విశ్వాసముంచడం. 


“ఆయన యందు విశ్వాసముంచు వాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాపక్షమాపణ 
పొందును" (అవాొ.కా. 10:43). 


"BMD ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ 
హృదయమందు విశ్వసించిన యెడల, నీవు రక్తింపబడుదువు" (రోమా 10:9). 


నీవు కూడా ప్రభువైన యేను క్రీస్తునందు విశ్వాసముంచితే, నీ పాపములకు క్షమాపణ, శుద్ది 
పొందవచ్చు. 


ప్రభువైన యేసు క్రీస్తులో, ఆయన నీ కోసం సిలువపై చేసిన కార్యంలో విశ్వాసముంచడానికి నిర్ణయం 
తీనుకోవడానికి సహాయపడే చిన్న (WSS కింద ఉంది. యేసు నీ కోసం చేసినదాన్ని నీవు 
స్రీీకరించినట్లు ఒప్పుకోవడానికి, నీ పాపక్షమాపణ, పాపశుద్ది పొందడానికి ఈ [Gd సహాయ 
పడుతుంది. ఈ ప్రార్థన కేవలం సూచనాత్మకం మాతమే. నీ సొంత మాటలలో కూడా నీవు 
ప్రార్థించవచు. 


(QALDS యేను ప్రభువా De నీలువనె నాకోనం DS కార్యాన్ని ఈ రోజా నోను eo 
చానుకున్నాను. De) నాకోనం మురణించానైు, నీ (దశగనమైన SSO) నాకోనం చిందించి, నోను క్రమావనణ 
పొందోలా నా పాపాలకు వరఠిహోరం TOOT. శీలో విశానముంబోవాడు వారి పాపాలకు SATE 
పొందుతారని బైబిల్‌ చాబుతుంది. 


నోడు నీలో దికానముంబడానికి Ho) నీలువననె నా పాపాల కోనం DOIN, తిరిగి GIS) నమ్మి 
నిన్ను న్నేీకలెంబడానికి TO చిర్టయించుకుంటున్నాను. నా నతిియల SO నన్ను Teo Sow 
FORD, VEE మానన్రుడెనడూ నన్ను CLOSSSD నౌనాదుగుదును. నా పాొవొలకు SWI నాక్‌ 
నోను నంపాదించబుకోలోను. 


ఈ రోజా DoS) నా కోనం మరణ్‌ంచావనే, నా పాపాలకు SSO DOOMSA, మరణం TOD తిరిగి 
BIW), నా వాధయంలో నమ్మి DISS ఒన్రుకుంటున్నాథు నీవె చిక్వాూనంతో నా పాపాలకు 
ప్రయావనణయ, పానజుథిని న్వీకరినున్నాను. 


Adi నీకు నోతాలు ! నిన్ను (WNOSGOE నిన్ను మరింతగా ఎరగడానికి HM నమ్ముకగనుశిగా 
టజోదింబుడానికి నాకు నహోయం బోయి, ఆమేన్‌ 


ఆల్‌ పీపుల్స్‌ చర్చ్‌ 
BOS కాలేజీ & DALY శుయినింగ్‌ సెంటర్‌ 





Bible College 


&MI 4 Tae COIL 


BOS కాలేజీ & మిని (స్టీ శుయినింగ్‌ సెంటర్‌ (ఎపిసిబిసి), బెంగళూరు, ఇండియా ఆత్మనింపుదల, ఆత్మాభిషేకంతో కూడిన 
ఆచరణాత్మక శిక్షణను అందిస్తూ, విద్యారులను పరిశుద్దాత్మ యొక్క అసామాన్యమైన శక్తితో స్వచమైన సిద్దాంత 
ప్రాతిపదికతో, మేధోపరంగా ఉతేజితమైన దేవుని వాక్య పఠనంలో శిక్షణ నిస్తుంది. BS స్వభావనిర్మాణం, లోతైన దేవుని 
వాక్య బోధన, శక్తివంతమైన సూచనలు, ఆశ్చర్య కార్యాలు, సూచకక్రియలు - ఇవన్నీ ప్రభువుతో మనం కలిగి ఉండే 
సన్నిహిత సంబంధంలో నుండి ప్రవహిస్తాయని మేము నమ్ముతాము. 


DDO బైబిల్‌ కాలేజీలో స్వచ్చమైన బోధన మాతమే కాక ఆచరణాత్మకమైన దేవుని (ప్రేమను, పరిశుద్దాత్మ అభిషేకం, 
ఆయన సన్నిధిని, దేవుని సహజాతీత కార్యాలను గురించి నొక్కి చెపుబడతాయి. అనేకమంది యువతీ యువకులు ఇక్కడ 
BEd పొంది, తమ జీవితాలలో దేవుని పిలుపును సంపూర్తి చేయడానికి బయటికి పంపబడ్డారు. 


మేము అందించే FH Jen 

సర్టిఫికెట్‌ ఇన్‌ థియాలజీ & క్రిస్టియన్‌ DALY (సి.టిహెచ్‌) లో ఒక సంవత్సరం కోర్సు 
డిప్లొమా ఇన్‌ APO & క్రిస్టియన్‌ DALY (డిటిహెచ్‌) లో రెండు సంవత్సరాల కోరు) 
BOOS ఇన్‌ థియాలజీ & క్రిస్టియన్‌ మిని స్తీ (బి.టిహెచ్‌) లో మూడు సంవత్సరాల కోర్సు 


వారం అంతా నోమవారం నుండి శుక్రవారం వరకు ఉ. 9.00 నుండి మ. 1.00 వరకు క్లాసులు జరుగుతాయి. Qadsorr 
ఉండేవారు, వివిధ వృత్తుల్లో పనిచేస్తున్నవారు, గృహిణులు ఈ క్లాసులకు హాజరై ఆ తరవాత మ. 1.00 నుండి తమ పనులకు 
BPSD). ఇక్కడే నివాసం ఉండాలని కోరే యువతీ యువకులకు (ప్రత్యేకమైన హాస్టల్‌ వసతి సౌకర్యం ఉంది. వారం 
దినాల్లో మధ్యాహ్నం 2 గం. నుండి 5 గం. వరకు విద్యారులు SH వర్క్‌లో, ప్రత్యేకమైన సెమినార్లు, ప్రార్థన, ఆరాధన 
సమయాల్లో పాల్గొనేలా కార్యక్రమం ఉంటుంది. బయటి నుండి వచ్చే విద్యారులకు మధ్యాహ్నం క్లాసులు ఐచ్చిికం. 
వారాంతంలో ప్రతి DPB ఆయా POE సంఘాల్లో పరిచర్య చేయడానికి ప్రోత్సాహం అందిస్తాం. 


ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికీ, కాలేజీ, కార్యక్రమాలు, ప్రవేశం విధి విధానాలు, బోధనా రుసుము మొదలైన వాటిని 
తెలునుకోడానికీ, దరఖాస్తు ఫారం డౌన్‌లోడ్‌ చేసుకోడానికి మా వెబ్‌సైట్‌ apchiblecollege.org ని దర్శించండి. 





J 
TA 


a 
Z ~ 
FRE GS 

Jp. a 
fF 


ఎపిసి-బిసి BAS) అనోసియేషన్‌ 
ఫర్‌ థియలాజికల్‌ ఎ క్రిడికేషన్‌ (నాటా ) | 


చ 
గ 








Yay, 0) 
1iga3> 
SS 


Mo, 
SS 


A 
ద్వారా గుర్తింపు పొందినది Qe 
SEE 


DOWNLOAD THE FREE APP! 


Search for 


"All Peoples Church Bangalore" 





in the App or Google play stores. 


Available on the : ANDROID APP ON 
0 App Store > Google play 





A daily 5-minute video devotional. 
A daily Bible reading and prayer guide. 
5-minute Sermon summary. 


Toolkit with Scriptures on various topics to build faith and information to 
share the Gospel. 


Resources with sermons, sermon notes, TV programs, books, music and more. 


IF YOU LOVE IT, TELL OTHERS ABOUT IT! 


“పురాతన గురుతులు” అనే ఈ సందేశం గత కొంతకాలంగా నా 
హృదయంలో మెదులుతూ వుంది. దానినే ఇప్పుడు ఈ పుస్తక రూపంలో 
నేను మీతో పంచుకుంటున్నాను. నేను నా పరుగును ఆపేసి ఆ 
బాధ్యతలను ముందుకు కొనసాగించే రేపటి తరానికి అందించిప్పుడు నేను 
బహుశా ఇదే రకమైన సందేశాన్ని నా చివరి ప్రసంగాల్లో ఒకటిగా చెప్తాను. 


ఈ లోకం మారుతూ ఉంది. నిన్న పని చేసినది ఈ రోజు పని 
చేయకపోవచ్చు. ఈ నూతన లోకానికి మనల్ని మనం వర్తింప జేసుకోవాలి. 
ఈ నూతన లోకపు సంస్కృతికి చెందిన గురుతులు, భాషలనే వాడుతూ 
మనం నిత్య సత్యాలను ఈ లోకానికి అందించాలి. అయితే అలా చేయడంలో 
మనం గమనించాల్సిన కొన్ని ప్రమాదాలున్నాయి. నేటి సంస్కృతిలోని 
కొన్ని విషయాలను అక్కడక్కడా ఉన్నవాటిని తీసుకొని వాటిని 
నిత్యసత్యాలను బోధించడం కోసం వాడకూడదు. ఈ నూతన లోకపు 
సంస్కృతిని అన్వయించు కొనేటప్పుడు మనం పురాతన గురుతుల 
విషయంలో రాజీ పడకూడదు. 


కొన్ని గాలులు వీస్తున్నప్పుడు మనం వాటికి అనుగుణంగా మన 
తెరచాపలు సరి చేసుకుంటూ పయనించాలి. లేకపోతే మనం వెనకాలే విడిచి 
పెట్టబడి ఈ నూతన వర్తమాన లోకంతో సంబంధం కోల్పోతాం. అదే 
సమయంలో కొన్ని మార్పు గాలులు మనల్ని పవిత్ర సరిహద్దులు 
దాటిపోయేలా నడిపించి దైవికమైన సంప్రదాయాలను కోల్పోయేలా 
చేస్తున్నాయి. ఈ మార్పుల గాలుల గుండా జీవితాలను నడిపించడం మనం 
నేర్చుకొవాలి. మనకెదురయ్యే ఆయా తుపానులగుండా సాగడానికి మనకు 
అందుబాటులో ఉన్న పురాతన గురుతులను ఉపయోగించాలి. 


బెబిలుతో నిలిచి ఉండండి. మన పురాతన గురుతు బైబిలే ! 


ఆశిష్‌ రాయచూర్‌ 





All Peoples Church & World Outreach 


H 
# 319, 2nd Floor, 7th Main, HRBR Layout, ఖో 
2nd Block, Kalyan Nagar, Bangalore 560 043 i) 
Karnataka, INDIA ui 
= 
o 
Phone: +91-80-25452617 ర 


Email: contact@apcwo.org 
Website: apcwo.org 





